Telugu Dialect Bulletin Series :5 





తెలుగు మాండలికాలు 
(వరంగల్‌ జిల్లా) 


నంపొద్‌తడు 


డా! బూదరాజు రాధాకృష్ట 





తలుగు అకాడమి 
హైదరాబాదు 
1977 


సంపాదకీయం 


తెలుగు అకాడమి చేపట్టిన ఆం(ధ్మపదేక్‌ భాషా సామాజిక పరిశీలన పర్యవ 
సానంగా ఈనాటికి నాలుగు ప్యతికలను |పచురించడం జరిగింది. కరీంనగర్‌, కడప, 
విశాఖ, గుంటూరు జిల్లాలలోని థాషావై విధ్యాన్ని, ఏకత్వాన్నీ వాటీలో స్థూలంగా 
వివరించాం. ఇది వరంగల్‌జిల్లాలో జరిగిన పర్యటన పరిశోధన ఫలితంగా వెలువడు 
తున్న అయిదో ప్మతిక, పూర్వ పచురణలకన్నా ఇందులో వివరాలు తక్కువ, 
ఎటూ సువిస్ప్రతమైన వ్యాకరణ ber పతుర పన్నాల కాబట్టి ఇందులో 
కేవలం పాథమికాంశాలను మ్మాతమె క్లుప్తంగా ప్రదర్శిస్తున్నాం. ore 

అకాడమిలోని పరిశోధన విభాగానికి చెందిన శ్రీ పులిగడ్డ శివానందశర్శ 
గారే పర్యటన పరిశోధన పూర్తిగా చేశారు _ | పాథమికాంశాలతో ఈ . ప్యతికలోని 
యావద్విషయాలనూ వారే సిద్ధం చేశారు. వారికి మా కృతజ్ఞత. జజ 


ఇంత వరకు కరింనగర్‌ భాషా విశేషాలకు సంబంధించిన [గంథాన్ని 
ఇంగ్లి షులో సవివరంగా [పచురించటం జరిగింది. కడప, విశాఖ భాషా విశేషాలను 
వివరించె [గ్రంథాలు రెండు నెలల్లో మ్నుదణకు సిద్దమవుతాయి. వరంగల్‌ విశేషాలను 
సవివరంగా వర్ణించే గ్రంథాన్ని శ్రీ శివానందశర్మ గారే సిద్ధం చేశారు. నాలుగైదు 
నెలల్లో అదిగూడా [ప్రచురణకు సిద్ధమవుతుంది. 


వరంగల్‌ జిల్లా చర్మిత తెలిసినప్పటికి శాతవాహనరాజ్యంలో భాగంగా 
ఉండేది. వారి తరవాత దక్షిణ భారత [పాంతాలను జయించి పాలించిన ఇక్ష్వాకుల 
కాలంలోగాని, బృహత్స లాయనాదుల కాలంలో గాని భిన్న రా జవంశాలమధ్య చేతులు 
మారుతుండేది. |క్రీ. శ. 7వ శతాబ్దీనుంచి ఈ జిల్లాలోని దక్షిణ [పాంతాలు తూర్పు 
చాళుక్యుల సామంతులై న ముదిగొండ చాళుక్యుల అధనంలో ఉండేవి గాని (కీ.శ, 
6-10 శతాబ్దుల మధ్య జరిగిన రాష్ట్రకూట చాళుక్య యుద్దాల వల్ల. అప్పట్లో శాంతి 
యుతంగా ఉండేవి కావు. (కీ.శ. 11వ శతాబ్దిలో కాకతీయులు హనుమకొండ రాజ 
ధానిగా స్మానూజ్య విస్తరణ ఆరంభించినప్పటినుంచి వరంగల్‌ దశ తిరిగింది, రమా 
రమి 800 సంవత్సరాల పై కాలం సుఖజీవనం గడిపిన ఈ జిల్లా [వజలు, ఆ తరవాత 
బహమన్‌ (1402-1519), కుతుబ్‌ శాహీ (19121682), అసఫ్‌జాహీ (1724_1948 )ల 
పరిపాలనలో పారతం[త్యం అనుభవించవలసి వచ్చింది. శాతవాహనాదుల కాలంలో 
(ప్రాకృతం, రాష్ట్రకూటుల కాలంలో కన్నడం, కాకతీయుల కాలంలో సంస్కృతం, 
ముస్లి మ్‌రాజుల కాలంలో ఉరూ రాజభాషలుగా ఉండేవి. కాకతీయుల కాలంనుంచీ 
తెలుగు భాషా సాహిత్యాలకు రాజపోషణ లభించినా రాజభాషా గౌరవం దక్కలిదు, 
1956లోనే ఆం్యధ్యప్రదేశ్‌ ప్రథమ భాషా సంయుక్త రాష్ట్రంగా అవతరించినా 1088 


{vy 


నుంచిగాని తెలుగు అధికార భాష కాలేదు. అందువల్ల వరంగల్‌ చరి[తలో |ప్రామా 
ణీకమైన తెలుగు భాషారూపానికి తావులేకపోయింది. ఉత్తర దక్షిణాలుగా విస్తరిం 
చిన వ్యవహార భేదక రేఖలు రాష్ట్రకూట _ చాళుక్య యుదాలనాటి పరిసితికి చిహ్నం, 


రాకపోకల సౌకర్యాలూ, విద్యావసతులూ, నగరాలూ, పరిిశమలూ చాలా 
తక్కువయినందున జిల్లా కేందస్థానమైన పరంగల్‌ భాషా [ప్రభావం జిల్లా అంతటా 
కనీపించదు. ఈ విశేషాలన్నీ ఇంగ్లీసులో వెలువడే వివరణాత్మక |గంథంలో తెలు 
స్తాయి. ఇది కేవలం |ప్రాథమికాంశా లను సూచించే పత్రిక మ్మాతమే. 


పర్యటన పరిశోధన చెసి పతికను సిద్ధంచేసిన శ్రీ పి. శివానందశర్మ 
గారికీ, మాండలిక పటాలు గిచి యిచ్చిన కి,శే॥ డి. దొరై స్వామిగారికీ 
ము[దాపకులు శ్రీ దక్షిణ భారత పెస్‌ వారికీ, అందరికన్నా మిన్నగా 
ఈ పరిశోధనకు సమస్త సహాయాలూ చేసిన వ్యవహర్తలకూ, తెలుగు ఆకాడమి 
పాలకవర్గానికీ మా కృతజ్ఞతలు, ఇటువంటి పరిశోధనలకు భాషాభిమానులంతా 
చేయూతనిచ్చి [ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం. 


విషయసూచిక 


సంపాదకీయం 

వరంగల్‌ జిల్లా పటం 
వరంగల్‌ జిల్లా 

విషయ సేకరణ 

సామాజిక భేదాలు 

స్థానిక "భేదాలు 

వైజ్ఞానిక భేదాలు 

వరంగల్‌ మాండలికం-|పామాణిక భాష 
మాండలిక పటాలు 

వ్యవహా రృల వివరాలు 
వ్యవహార ఖండికలు 

మాండలిక పద (బంధ) కోళం 


co ౮ Ww 


18 
17 
28 
45 
46 
96 


జ్‌ 








Ca 


coe క్రాా/0రర 


మత న న మ 


0౯ 


| 


౨౨ | 
ట్‌ అ 


"8 


Pe pa: (22 
ఆలు తా 
age fege అరే fey spor? 4444 
See HE ems arenes 
GadateQ do aq లాలి శీ కి 9 నాణానికి 
(ోతాలిధోంవంగిన్నె్టు. 100022 
(ఫాం 0 


వి 


లిగా 


1 
వరంగల్‌ జిల్లా 


నేటి వరంగల్‌ జిల్లా ఉత్తర అతాంశం 17°15 నుంచి 18°40: 
వరకూ, తూర్పునేఖాంశం 75° 4క' నుంచి 80 40' వరకూవి సరించి ఉన్నది. 
దీని వైశాల్యం 12,900) చ, కి. మీ ఈ జిల్లాకు సరిహద్దులుగా ఉత్తరాన కరీం 
నగర్‌ జిల్లా, తూర్పున లు కప దడిణాన నల్గొండజిల్లా, పడమట మెదక్‌ 
జిల్లాలు ఉర్‌, 

ఈ జిల్లా అంతటా అక్కడక్కడ చిన్న గుట్టలు విరివిగా ఉన్నయ్‌. 
వరంగల్‌ కు వాయవ్యదిళలో 16 కి. మీ. దూరంలో ఉన్న చం దగిరి గుట్టలవరసా, 
దానికి పడమరగా _ 222 కి.మీ. దూరంలో ఉన్న  వాసన్‌పర్తి ఇనపగుట్టలూ 
ముఖ్యంగా చెప్పుకోదగినవి. 

వరంగల్‌కు అతి సమీపంలో. గ్‌ వానుమకొండ సము దమట్టానికి 
515 మీ. ఎత్తున ఉన్నది. 

ఈ జిల్లాలో ముఖ్యమైన నది గోదావరి జిల్లా ఉ_త్తరంనుంచి ఆగ్నేయ 
దిశగా 64 కి. క్‌. పొడవున ఈనది | పవహిస్తున్నది. “డిని కరవాత చప్పుకోదగి 
నవి మున్నేరు, పాలేరు, కిన్నెరసాని. మున్నేరు పాఖాల చెరువునుంచి బయలు 
దేరి వై రాతో కలిసి 154 కి. మీ. |పవహించి కృష్టానదిలో సంగమిస్తుంది. 
పాలేరునది వరంగల్‌ తాలూకాలో పుట్టి మున్నేరుకు సమానాంతరంగా పవ 
పిస్తూ కృష్ణాజిల్లాలో ఉన్న జగ్గయ్య పేటకు దతీణాన కృష్ణానదిలో పడు 
' తున్నది. కిన్నెరసాని నర్సంపేట తాలూకాలో |పవెేశించి ఖమ్మంజిల్లాలోకి 
పోతుంది. 

ఇక్కడ అత్యధిక ఉప్లో| గత 48°C. అత్యల్ప ఉప్లో గత 9౦, 
ఇక్కడ పడే వర్హంలో 80% నై_ర్భతి బుతుపవనాలవల్ల మా జము" లభి స్తుంది. 
సంవత్సరంలో సరాసరి వర్షపాతం 102 సెం. మీ. 

ఈ జిల్లాలో అరణ్య |వాంతం విసారంగా ఉన్నది. అడవుల మొత్తం 
విస్తీర్ణం 1802 చం కి. మీ. (1931 లెక్కలనుబట్టి. ఈ అడవుల్లూ కుకు, 
(శ్రీగంధం, చండ, బండారు, ఇప్ప, చిన్నంగి, కొడిళ, నల్ల మద్ది, వెదురు వృత 
జాతులు విరివిగా ఉన్నయ్‌. ములుగు, పాఖాల (పాంతపు అడవులుదట్లమెనవి. 

_ ఇక్కడ లభించే ఖని జాల్లో పేర్కొనదగినవి - నేలబొగ్యు, కంపురాయి 
ఇనుము, కట్టడపురాయి. 
రంగల్‌, జనగాం పట్టణాలకు మాత్రమే మునిసిపాలిటీ లున్నయ్‌. 


2 వరంగల్‌ జీల్లొ 


నతో పట్టణం జిల్లా కేందమేగాక వ్యాపార కేం దం, విద్యా శకేం|దం 
కూడా. ఇదొళ్కాకే జిల్లా అంతటిలోనూ "పెద్ద పట్టణం. 

ఈ జిల్లాలో. జనాభా 18,70, 982. “ఇందులో (గామీణ జనాభా 
16,19,684 (= ae ఓ7%). చ. కి. మీ. కు జనసాంద్రత 145, మొత్తం జనా 
భాలో అక్షరాస్యులు లి,40,000. ఇందులో పురుషులు 2,60,000; ,స్పీలు 
60,000. మొత్తంలో చదువుకున్న వారిశాతం 156.8. ఇక్కడి (ప్రజలకు వ్యవ 
సాయం ముఖ్యవృ త్రి తి. 

వరంగల్‌ జిల్లాలో అత్యధిక సంఖ్యాకుల మాతృభాష శెలుగు. ఆ 
తరవాత |కమంగా క న లంబాడీ, ఉర్దూ మాండలికాలు. 

ఇక్కడ పంటచెరువుల సంఖ్య అత్యధికం. “వీటిలో పాఖాల, రామప్ప, 
లక్నవరం, ఘనపురం, చెరువులు చాలా (పసిద్ది చెందినవి. రామప్ప చెరువు నీటి 
పరపు వైశాల్యం 206 చ. కి. మీ. లు. లక్నవరం, పాఖాల చెరువుల నీటి పరపు 
వె శాల్యం వరసగా (025కి. మ, రీల్‌ చుక్‌ మలు; ఈ జిల్లాలలో ముఖ్య 
మైన పంటలు వరి, జొన్న, 

ఈ జిల్లా చేతిపనులకు ఎంతో (పసిద్ది చెందింది. పాఖాలలో చ(తంజీలూ, 
తివాచీలూ తయారుచేస్తారు. వాసన్‌ ప ర్తి టసొరా పట్టు (=తుసార్‌ సిల్కు) 
గుడ్డలకు పేరు గాంచింది. మామూలు నేతగుడ్డలు అనేక కం దాలలో తయారవు 
తున్నయ్‌. 
. తోలు పరి శమ, సాధారణ ఇంజనీరింగ్‌ వర్‌ షూవులూ, బియ్యం 
మిల్లులూ, వ్యవసాయ పరికరాలను తయారుచేసే యం తాగారాలూ మొఃవి 
చెద్ద, మధ్య, చిన్న తరవో పరిశ్రమలకు సంబంధిం చినవి ఇక్కడ ఉన్నయ్‌. 

రాష్ట్రంలోకంతటికీ వరంగల్‌ లోగల ‘State Azam Zahi Mills’ 
అనేది పద $piuning and weaving mill ఒక Solvent extraction plant, 
ఓక Chip-Board factory, R C C. spun pipes కోసం ఏర్పడ్డ Indian 
Hume P.pe Company Unit, Barium Salts Nani క Unit 
అనేవి ఈ జిల్లాలో గల మిగతా పారిశ్రామిక సంస్థలు. 

ఈ ః జిల్లాలో ఉన్న రహదార్ల మొత్తంపొడవు 7668 కి. మీ. .మాతమే. 

హైదరాబాదు నుంచి విజయవాడకు పోయే శైలు మార్గం ఈ 
జిల్లాలోను చి పోతుంది. కాజీపేట శి 0 ల్వే కూడలి. మ దాను న ఢిల్లీ రైలు 
మార్గం కాజీపేట నుంచి వేరవుతుంది. 

(పాచన వస్తు విళపూలలో ముఖ్యంగా ఎన్ను కోదగినది పహాన 
కొండలో ఉన్న వెయ్యి స్త సంభాల గుడి. దినిని రీ. శ, 1164 లో చాళుక్య శిల్ప 
పద్దతులను అనుసరించి కాకతీయ రాజులు కట్టించారు. ములుగు తాలూకాలోని 
రామప్ప. దేవాలయం చాలా అందమెనది. దీనిని కీ: శ, 1204లో నిర్మించారు. 
దినిలో కాకతీయ శిల్పుల క భాచాతుర్వం ఎంత పరాకాన్ట చెందిందో అవగతమవు 
తుంది, ఈ జిల్లాలో జీడికల్గు, అయినవోలు, కొలనుఫాక ముఖ్య పుణ్య తే| తాలు, 


వి 
విషయుసకరణ 


వరంగల్‌ జిల్లాలో పూర్వపద్ధతిలో (చూ. కరీంనగర్‌ జిల్లా మొ.) 
విషయ సేకరణ చేయటం జరిగింది. అక్కడి భాషా (పామాణ్య నిర్చారణకు 
తోడ్పడే విద్యా సాంఘిక సంబంధాల దృష్ట్యా పదిరకాల వ్యవపహా_ర్తలను ఎన్ను 
కున్నాం. వారు---( 1) రచయితలు, (2) ఉపాధ్యాయులు, (8) వృత్తివిద్యా 
వంతులు, (వైద్యులు, న్యాయవాదులు, 'మొ॥ వారు), (4) ఉద్యోగులు, 
(5) రాజకీయ కార్యకర్తలు, (6) చదువుకొన్న (స్రీలు. (77) విద్యార్దులు, 
(8) "పెద్ద వ్యాపారస్థులు, (9) కులవృత్తులవారు, (10) కూలీలు ౭ తులు ' 
కార్మికులు. ీరిని విద్యాస్థాయు లను బట్టి నాలుగు తరగతులుగా విభజించాం _-- 
(2) కళాశాల విశ్వవిద్యాలయ విద్య, (0) ఉన్నత పాఠశాల విద్య, (6) |పాథ 
మిక, మాధ్యమిక పాఠశాల విద్య, (6) చదువుకోనివాళ్ళు. సె పదిరకాల 
వ్యవహా_ర్తల సే సాంఘిక సంబంధాల దృష్ట్యా మూడు వరాలుగా ఏభజించాం.- 
(A) 1,2, 8 రకాలవారు, (3) 4,5, 6, 7, రీ రకాలవారు, (Cc) 9, 10 
రకాలవారు. ఈ విద్యాస్థాయి తరగతులను, సాంఘిక సంబంధ భేదాలను మేళ 
పించి ఆయా వ్యవహా రల విజ్ఞాన స్థాయి (sophisticaticn level) నిర్ణ 
యించాం. ఈ విధంగా వ్యవహ_ర్షలను ఆరు విజ్ఞూనస్థా యులకు సంబ. ధించిన 
వారుగా విభజించాం. మొత్తంమీద ఎన్నుకున్న 56 మంది వ్యవహార లలోనుంచి 
అకక విజ్ఞాన స్థాయికి సంబందించిన వారిలో ఇద్దరేసి చొప్పున పన్నెండుగురి 
(పసంగపాఠాలను ఈ (గంథంలో |వచురిస్తున్నాం. ఇవి కథలరూపంలో, జీవి 
తానుభవాల రూపంలో, స్వాభిపాయ పకటనలరూపంలో ఉన్నయ్‌. | 
(శ్రీ పులిగడ్డ శివానందెశర్మ వరంగల్‌ జిల్లాలోని పదికేం దాలలో 
డిసెంబరు "78 నుంచి మార్చి '+4 వరకు పర్యటన పరిశోధనచేసి 56 మంది వ్యవ 
హా ర్తలనుం చి విషయ సేకరణ చేశారు. వివరాలు పక్కపుటలోని పట్టికలోఉన్న య్‌. 
పట్టికలో చూపిన 56 మందిలో : 
1. కులాలు : పద్మశాలీలు (ర), వై_శ్యులు (7), హరిజనులు (4) శెడ్లు 
(5), కాపులు (క్‌), బావ్మాణులు (9), సాళానులు (8) తెలగలు 
లి), వెలమలు (శి), యాదవులు (2), ముదిరాజులు (2 , గొడలు 
(2), మేర(1), బలిజ er: కుమ్మరి (1) 
IT, వృత్తి వ్యాపారాలు ; రచయితలు (2), పట్టభ దులు ఉ పాధ్యా 
యులు (16), ఉద్యోగులు (8), విద్యార్థులు (16), వ్యాపారస్థులు 
(౧౩ శై_తులు (8), ఇతరులు (ర). 


4 వీషయ సేకరణ 


111. వయోఖేదాలు : 20 సం॥లలోవు (9), 21 నుంచి 40 సం॥ ల 
వరకు (21) 41 నుంచి 60 సం॥ల వరకు (19), 60 సం॥లవై న(1). 
17. విజాన సాయులు : సాయి 7 (16), స రి ( 2), సాయి-ర్‌ 
డూ ® ® థి (గ 
(10), § సోయు 24 (7), స్థాయి జల (5), స్థాయి జని (6). 
V. పురుషులు ఏ (ఓ), స్త్రీ లు (7). 














న్‌ ™= హా శాం క్యా గ్‌ న్‌ా 
సంఖ్య సంఖ్య సంఖ్య ఖండికల సంఖ్య 
l పరకాల (21 ) 6 | l 
2 ములుగు (22) గ్ర 9 
లి వాసన్‌ వర్తి (28) 8 ప 
4 వరంగల్‌ (24) 8 2 
ర్‌ మపహాబూబాబాద్‌ (25) 7 వి 
6 పటూరినాగారం (26) 4 1 
|| వరదన్న పట (27) లి జ! 
8 చేర్యాల | (28) 4 1 
9 జనగాం (29 ) 7 ie 2 
10 నరం పట (80) 8 ] 








ఈ (గంథంలో me జిల్లాలో వ్యవవోరంలో క త 
మాండలికంలోని సాంఘీక (పాంతియ వై జ్ఞానిక భేదాలూ, ' పామాణిక "భాషతో 
ఆ మాండలికానికి గల కొన్ని పోలికలూ - భేదాలూ, మాండలికవటాలూ , 
(సంతి_ప్హ) మాండలికపదకోళం పొందుపరచటం జరిగింది. 


బు 


లి 
సామాజిక భేదాలు 


వరంగల్‌ మాండలికంలో భబూవిష యక మెన అంశాలు కొన్ని 
సామాజికంగా (అంశు కుల|ప్రాతిపదికగా తీసుకుంశు) స్ఫుటంగా కనిపిస్తయ్‌. 
ఆయా భేదాలను కింది పటిక సూచిస్తుంది. 





అంశం కులాలు! 





I. వర్ణ విభాగం క 


1. (2) మహో పాణాలు ల (వా 
(0) అల్చ|పాణాలు BS SG THs, BB 
(a)/(b) గౌ, ము 

వి, (a) ఇ, ళలు వై, కా, బె, (వా 
(b) న,లలు రన వా, సాహ, మెము, తె 


Il. పదాంశవిభాగం._- 
శీ. నామాలు - బహువచన రూపాలు 


ఫ్రీ, (2) వేర్లు మొ॥ వి, ము వు గ తాం మ ము కు పు 
(b) వెల్లు మొ॥ వి. Br 5 (వాసా, తె 
(2)/(b) యా 

4. (a) నాగన్లు 3, CE ప, వె, హా, కు, యా 
(0) నాగల్లు (బా, బ్కికా గౌ, మ సొ 
(a)/(b) ము 

5. (ఇ) వెయ్‌లు సా, పాొ,కు.యా, బ 
(b) వేలు Ms షే 3 
1/3) కె వై, వె'ము 





1. రె_రెడ్డు, ్రా-బాహ్మణులు, కాకాపులు, వె-వెలమలు, సా-సాతానులు, ప-పద్మ 
థాలీలు, హ-హరిజమలు, మే- మేరాలు, బ--బలిజలు, తి-తెలగలు, గొ_గౌడలు, 
మ._ముతరాసులు, వె_వెళ్యులు, కు_కుమ్మరులు, యా-యాదవులు, 


é 


i 


అంశం 


సామాజీక ఖేదాలు 


కులాలు 


ముడు నముముపటునత ce eT OG Tel. Te Ly Fr te లో 


B. | క్రియలు 

6. వర్తమాన |క్రియ 

(ఉత్తమ పురుష) 
(2) వస్తున్న 
(b) సన 
(2)/(b) 

1: తద్ద ర్మార్థక | క్రియ అ 
(ఉత్తమ పురుష) 
(2) దుంత 
(b) దున్నుత 

8 వ్యతి రేకతద్ద ర్యార్టక క్రియ జ్ఞ 
(మహదితరం = అమహాత్‌ ) 
(2) ఉండదు 
(b) ఉండది 


Ce) 
9. వ్యతిరేక భూత|కియ - 
(a) పిబ్వలి 
(0) సిల్వ తెదు 
(6) పిల్వలె 
(2)/(b) 
(b)/(c) 
10. భా వార్థకం 
(a) న 
(0) చెనుడు 
(2)/(2) 
El: వ్యతి రేక భావార్గకం జ 
(2) చెయ్యంది 


స 


pre , యా 
ము, తె, 

merc 

ప, వహ |వా, సౌ, మ్య ము. గొ 
|p 

గ్‌. ప, కా, ర్మ హా, ey వు 
యా, కె గౌ, సొ 

దః 

(బా; వె, వై. 

రి 

హా, ౨, మే 

ము గ 


మే (బా, తె, గౌ 
ప, పా,బ 
వె, కా వొ ము, తే 


సామాజిక భేదాలు 
కులం 
II. శబ్ద విభాగ ౦ 


బాంధవ్య బోధక. పదాలు 
12 తల్లి 
(a) అమ్మ 
(b) అవ్య 
(a)/{b) 
శల, తంగ డితల్లి 
(a) నాయ్నమ్మ 
(b) అమ్మ 
(a)/(b) 
14. తల్లి తల్లి 


(2) అమ్మమ్మ 


(స) అమ 
Cb) 
15. భ_ర్తసోదరి 
(2) ఆడబిడ్డ 
a) ఆడి బిడ్డ 
(a)/(b) 
16. కొడుకు /కూతురు అత్తగారు 
(2) వియ్యంపురాలు 
(b) వియ్యపు రాలు 
We 


సారాంశం : 


la బాహ్మణులు, వైశ్యులు, సాతానులు, కాపులు/ రెడ్డు, 


కులాలు 


హా ముకు 

పగ 

బా, నె, వెసా, తె, యా 
ప,వై,హ,గా,మేము,కు 

రా 

(బా, 73, వ ,కా, వెస్తాయా, తె 
వా ము మొ కు 

ns 

మ్మ వై, (దా కా, వె గాక ము, తె 
వా, మేయా.కు 

By: ns 

(బా, సా 


తెలగలు 


విద్యాధికులు మాట్లాడే భాష మాట్లాడతారు, 


సామాజిక భేదాలు 


౨ మేరాలు, వెలమలు, యాదవులు, ముతరాసులు, కుమ్మరులు, హారి 
జనులు, బలిజలు, పద్మశాలీలు, అంతగా విద్యాగంధం లేని వారు. 
మాట్లాడే భాష మాట్లాడుతారు. 

లి. గొడల _ భాషలో అధికవ్వైజ్హానిక, అల్పవైజ్షానిక లవణాలు 
సమంగా కనబడశయ్‌. 

4. | బావ్మాణులు, వైశ్యులు, సాతానులు, కాపులు | రెడ్లు [పామాణిక 
భాష మాట్లాడతారు. 

5, మేరాలు, వెలమలు, యాదవులు, ముతరాసులు, కుమ్మరులు, హారి 
జనులు, [పామాణి కేతరమైన మాండలికంలో మాట్లాడుతారు. 

6. తెలగలు, గౌడలు, బలిజలు, పద్మళాలీలలో ఈ [పామాణిక,. 
[పొమాణికేతర భాషా లక్షణాలు రెండూ కలగాపులగంగా కన 
బడతయ్‌. 


4 Fr 
శ్రానిక భదాలు 


వరంగల్‌ జిల్లా మాండలికంలో కొన్ని అంశాలకు సంబంధించిన 'ేదాలు 
జిల్లాలోని వివిధ [పాఎతాలలో కొట్టవచ్చినట్లు అగపడతయ్‌. ఆయా ేవాలు 
పయే కేందాలలో ఎలాఎలా ఉన్న యో ఈ కింది పట్టిక నాధారం చేసుకుని 
తెలుసుకోవచ్చు. 


అంశం కేందాలు! 
|| వర్ష విభాగం --- 
1. (2) మవోపాణాలు ౨6, ౨7, 29 
(0) అల్చపాణాలు 21, ౨2, 28, 25, 28, 80 
(a)/(b) 24 
2 (ఇ) ణళలు 91, 22, 27 
(0) న, లలు 29, 24, 25, 26, 28, 29,80 


11. పదాంశ విభాగం 
దీ. నామాలు - బహువచన లతూపాబు 


3 (a) వేర్లు మొబి 21, 22, 289, 24. 28, 80 
(b ) వేల్లు మొ॥ ని 25, ౨6, 27, 29 
రీ, (a) నాగన్లు Olu D6 BO 
(b) నాగల్లు 22, 28, 24, 27, 28, 29 
(a)/(b) 25 | 
5. (2) వెయ్‌లు 21, 24, 27, 80 
(b) వేలు 22, 25, 26, 29 
(a)/(b) 22, 28 





ls 21 _ పరకాల, లికి. ములుగు,  లిలీ _ హసన్‌ పర్తి, 24 - వరంగల్‌, 
25 _ మహబూబాబాద్‌, 96 _ ఏటూర్‌ నాగారం, £7 = వరదన్న పేట, 
28 _ చేర్యాల, 29 _ జనగాం, 80 - నర్సంపేట, 


2 


అంకం 


B. క్రియలు 


6. 


10 


il 


_వర్తమానకియ - 


(ఉ_త్తమ పురుష) 


(a) వస్తున్న 


(ర) వస్తాన' 


తద్ద ర్యార్ధక క్రియ - 

ధి" ఆథ 

(ఉ త్తమ పురుష) 

(a) దుంత 

(ర) దున్నుత 

వ్యతి రేక తద్దర్యార్థక | కియ ఇ 
(మవాదితర= అమహాత్‌) 
(2) ఉండదు 

(0) ఉండది 

(a)/{b) 

వ్యతి రేక భూత కియ - 
(2) పిల్వలే 

(ప) పిల్వలేదు 

(0) పిల్వలె 


(1/00) 
భావార్థకం 


(2) చేసేది 


(3) చేసుడు 


వ్యతిరేక భావార్థకం 
(ఇ) చెయ్యంది 
(స) చెయ్యక పోను 


స్థానిక భేదాలు 





కేం దాలు 


DI oh, eT PBs 29,80 " 
21, 22, 25. 26 


21, 24, 27, 80 
22, 28, 25, 26 


24, 25, 27 
£1, 28, 26, 28, 29 
లబ, 90 


97 

లి లల. 24 

౨1, 25. 28, 29, 80 
26 


22, 28, 25, 80 
21, 24, 26, 27, 28, 29 


21, 22, 95, 80 


24, 26, 27, 28, 29 


సానిక భేదాలు, is 
ద నీ 


అంశం కేం దాలు 





III. శబ్ద విభాగం 
A బాంధవ్య బోధకపదాలు 


(2. తల్లి 
(a) అమ్మ : 28, 24, 25, 27, 29, 90 
(b) అవ్య 91; 22 
(a)/\b) బల 
19. తం|డి తల్లి 
{(b) అము 22, 26 
(a)/(b) 21, 24, 28 
14. తలి తల్లి 
(a) అమ్మమ్మ . 289, 24, 25, 27, 29, 80 
(b) అమత్ర 21, 22, 26 
(a)/(b) ల] 
159. భర్తసోదరి 
(a) ఆడ డ్డ 22, 28, 24, 25, 27, 80 
EB ఆడి బిడ్డ అయం. 
(a)/(b) 21, 26, 28, 29 
16. కొడుకు/ కూతురు అత్తగారు 
(2) వియ్యంపురాలు 29-27 80 
(0) వీయ్యృుపు రాలు 21, 29, £4, 25, 26, 28,29 


సొరాంళం : 
1. ములుగు, పవానన్‌పర్తి, మపహాబూబాబాద్‌, వరదన్న పేట, జనగాంలలో 
(పొమాణికభావ. అధికంగా వాడుకలో ఉన్నట్టు తెలుస్తున్నది, 
౨. పరకాల, ఏటూర్‌ నాగారం, చేర్యాల, నరం పేటలలో పొమాణి కేతర 
మైన జిల్లా మాండలికం అధికంగా వాడుకలో ఉన్నది. 


వ, వరంగల్‌ లో మాతం (పామాణిక, (పామాణి కేతర లక్షణాలు రెడూ 
ననముంగా ఉన్నయ్‌. io 


12 స్టానిక భేదాలు 


గమనిక : 
(ఇ) రవహాదారివై నగాని, వై లుమార్షం మీదగాని ఉన్న (అంశు రాకపోకల 
సౌకర్యం అధికంగా గల) పట్టణాలలో (పామాణిక భామా లక్షణాలు 
అధికంగా ఉన్నయ్‌. 

(ఏ) రవాదారివైన జిల్లా మధ్య(పాంతా నికి సుదూరంలో ఉన్న ఏటూర్‌ 
నాగారంలోనూ, నేన చెప్పిన శెండు మార్గాలకూ దూరంగా 
ఉన్న పరకాల, చేర్యాల నర్సంపేటలలోనూ [పామాణిక భాషా ప్రభావం 
తక్కువగా ఉండి జిల్లా మాండలిక రూపాలే అధికంగా వాడుకలో 
ఉన్నయ్యని చెప్పవచ్చు. 

(0) జిల్లా "కేం దమూ, రవాణాసౌకర్యాధిక్యమూ కలిగిన వరంగల్‌ పట్టణంలో 
అటు (పొమాణిక భాబూ పభావమూ, ఇటు మాండలిక (వభావమూ 
సమపాళ్ళల్లో ఉన్నయ్‌. 


5 
వైజ్ఞానిక భదాలు 


భిన్నవై జ్ఞూనిక స్తా యుల బట్టి, వ్రజలు మాట్లాడే భాష చారి వారి 
వ్యవవోరంలో భిన్నంగా గోచరిస్తుంది. వై జ్లూనిక స్థాయిల ననుసరించి వరంగల్‌ 
జిల్లాలో వాడుకలో ఉన్న భాష ఎలా ర ర పట్టిక చూ స్తే 
బోధపడుతుంది. 


అంశం వె జానిక సాయి 
ల స్మ థ . 
I. వర్ణ విభాగం 
la (2) మహో|పాణాలు అధిక 
(0) అల్బ| పాణాలు అల్ప. 
వి, (2) ణ, ళలు అధిక 
(b) న,లలు అల్ప 


11. పదాంశ విభాగం 
A. నామాలు _ బహువచన రూపాలు 


లి, (2) పర్లు ము॥ వి అల్బ 
(స) వేల్లు మొ॥ వి అధిక 
4. (a) నాగన్లు అల 
(0) నాగల్లు అధిక 
ర్‌, (2) శు అల్ప 
(0) వేలు అధిక 
B, [క్రియలు 
6. వర్తమాన [క్రియ (ఉత్తమ పురుష) 
(a) వస్తున్న అధిక 
(b) వసాన అల్బ 


1, అధిక 7,6 విజ్ఞాన స్థాయులు: మధ్య -5 68 విజ్ఞాన సాయులు | అల్ప - 
8, 2 విజ్ఞాన స్థాయులు. (చూ. 8, 4 పేజీలు). 


14 _ 'వెజ్ఞానిక భేదాలు 


అంశం వెజానిక సాయి 
7. తద్ద ర్మార్థక (క్రియ - (ఉ_త్తమపురుష) 
(a) దుంత _ అధిక 
(b) దున్నుత అల్ప 
8. వ్యతి రేక తద్ధర్మార్థక [క్రియ - 
(మహదితరం = అమవాత్‌ ) 
(2) ఉండదు అధిక 
(b) ఉండది . అల్ప. 
9. వ్యతిరేక భూత|క్రియ 
ణః 
(a) పిల్వలే అధిక 
(b) పిల్వ లేదు మధ్య 
(c) పిల్వల అల్ప 
10 భావార్థకం 
(2) చేసేది అధిక 
(స) చేసుడు అల్ప 
Ik వ్యతి రేక భావార్థకం 
(2) చెయ్యంది అధిక 
111. శబ్ద విభాగం -- 
A, బాంధవ్య బోధక పదాలు 
12. తల్లి 
(2) అమ్మ అధిక, 
(b) అవ్వ అల్ప 
18. తం|డితల్లి 
(ఇ) నాయ్నమ్మ స్ట అధిక 


(b) అమ్మ | గో అల్చ 


వెజ్ఞానిక భేదాలు 15 








అంశం వె జానిక సాయి 
= ఇ థి” 
14. తల్లి తల్లి 
లు క 
(b) అమ్మ అల 
15. భ ర సోదరి 
(ఇ) ఆడబిడ్డ అధిక 
(0) ఆడి బిడ్డ "ఆల 
16. కొడుకు/కూతురు అత్తగారు 
(a) వియ్యంపురాలు అధిక 
(b) వియ్య పు రాలు అల్ప 
సారాంశం : 


(1. అధిక వై జ్షూనిక స్థాయి వారు ఆధునిక |[పామాణిక భావ (శర) 
మాట్లాడతారు. - 

(2) అల్ప వై_జ్ఞానిక స్థాయి వారు స్తానిక ప్రామాణికం (Local stan- 
dard) మాట్లాడతారు. 


6 . . 
వరంగల్‌ మాండలికం - పామాణిక భాష 


(ప్రామాణిక భాష - సూటిగా చెప్పాలంశే ఆధునిక వ్యావవోరీక 
[పామాణిక భాష - యొక్క న్వరూపం నిర్ణయం చెయ్యాలంశు ఈ వరంగల్‌ 
మాండలిక స్వరూప సముపార్జనకు జరిపిన పరిశోధనా పద్దతిలో తెల గు మాండ 
లికాల రూపాలను (|పాంతీయ, సామాజిక, స్థానిక, వై జ్ఞునిక వ్యత్యాసాలతో 
సహా) అవగతం చేసుకోవాలి. కాబట్లి తెలుగునాట ఉన్న అన్ని జిల్లాల నుండీ 
ఆయా జిల్లాలలో వాడుకలో ఉన్న భాషా స్వరూషసేకరణం జరగవలసి ఉంది, 
ఇప్పటికి అయిదు జిల్లాలలో మాతం ఈవని చెయ్యటం పూర్తయింది. మిగతా 
జిల్లాలలో పని పూర్తి చెయ్యటానికి మరికొంత కాలం పడుతుంది. 

ఇంతకు పూర్వం కొంతమంది భాషా వేత్తల (కందుకూరి వీశేళలింగం 
పంతులు], ఆర్టైన్‌ పండితుడు, ఆచార్య భది రాజుకృష్ణమూ రి, గెరాల్త్‌ కెల్లీ!) 
అల్‌ యాలు నలు త. తావాతక భార మాళడలికం లో సాకి లాల వుధ్య 
ప్రాంతంలో వాడుకలో ఉన్న మాండలికంగా గోచరిన్తున్నది. అందుచేత (పన్తుతా 
నిక ఈ మాండలికానికీ వరంగల్‌ మాండలికానికీ గల 'ేదాలూ, సామ్యాలూ 
ఈ వ్యాసంలో చర్చించటం జరుగుతున్నది. 

1. K. Veeresalingam, “Introduction to C. P. Brown’s 
Telugu - English dictionary’’ second revised edition, 
p. 17. 

2. Arden’s quotation cited by ఆ. V. Apparow, “Minute of 
Dissent’ p. 43. క 

3. Bh. Krishnamurti, “Telugu Verbal కెజ5లకి Berkely, 1961. 
Da 2354 

4. Gerald Kelly, ‘‘Telugu” in “Current Trends in Linguis- 
tics - Vol. V”, Mouton - 1969 -p. 383. 


వరంగల్‌ మాండలికం  [పామాణీక భాష 17 


A. వర్ణ నిర్మాణ విభాగం 





వరంగల్‌ ఆధునిక 
మాండలికం. ను నాన 








(1) అచ్చులు లా స్‌ 
Os 

(ట్ర ఊప్మాలు శే వ 

(ii) అనునాసి-కాలు న న, ణ 

(iii) పార్భ్టికాలు ల “ఎలళ:. 
(కి) క, గల ముందొచ్చే 

న ఉచ్చారణ జ/న' జ 

(4) మవే(పాణధ్వనులు లేవు ఉన్నయ్‌ 


౨. పదాంశ విభాగం 





. వరంగల్‌ " అధునిక 
మాండలికం [పామాణికభాష 





1. నామ విభాగం వ. 
(1) బహువచన | పత్యయం “లీ లు (లుం ళు) 
(ఇ) కావడి, లేడి, కోడి, గుడి, _ 
ముడి, తాడు, వాకిలి, | 





నెమలి, మొసలి, తోలు, | లొ+లుంల్లు లొ+లూళ్లు 
వేలు, కాలు, కీలు, చాలు, J ప 
రాయి 
(b) కోడలు, నాగలి, కొడవలి, ౫ 
గొడ్డలి, చెల్లెలు, కన్ను, [ . .న+లుంన్లు __ లొ+లుూళ్లు 
ముల్లు, సం శే. క 
li (దోణికోష్మ. 
వ వివృతోష్మ. 
లీ. వరంగల్‌ మాండలికంలో మవా(ప్రాణలో పంచేని ' ఉచ్చరించటం అత్యధికంగా విన 
బడుతుంది. మ a eG 


4, మూర్భనోచ్చారణ ఆత్యల్పం కావడం కారణం. 


3 


18 వరంగల్‌ మాండలికం = [పామాణిక భాష. 





పరంగల్‌ ఆధునిక 
మాండలికం [పామాణికభాష 


న న 


(6) పండు, గుండు, బండి, న్స్‌ +-లు౫న్లు ల్‌ +లుూళ్లు 





ల rhe 


Coe అ జ 


(4) నోరు, గోరు, వేరు 


ఊరు, వెదురు. & న 


| 
(e) అను చేను, : న్‌--లు౫న్లు " థీ-+-లురాలు 

(2) విభ_క్తి |పత్యయాలు. 
) షష్టీ విభ క్రి 
జీవుడు, తముడు, న్‌ 
క ఈ k ai వళి . చేవుని, 66. రసుడ 


: (b) .నవాచారి సంబంధకారకం 
.. (తృతీయా విభక్తి) 
వాతో, తమ్ముడోన్‌ , 1 -తో, -తోన్‌, 
ప్పేమిలీతోని, బటుల్తోటి | -తోని, తోటి, -తో 


(c) నిమిత్తార్ధకాలు " 
ఉజ్లోగం కొర్కు, లోను i _కొరకు, 
జ Te గ్ర 


కొరకు, ఫ్యూచరో్మసం, ఎ జఅకోసకు .. ఒకోనం 
తబాయిదా! కోసం, ees 


7 ~ 


(6) అభ్యంత రార్గకాలు 


మదిర్గ, ఇ ద భాగంలో, గ్‌ “eee nh 

కొట్టులో, “రూపాయి '* |”. -లోపట,. 
ల్లోపట, దొంగిలించటం _-లోవల, -అల్ల వలో 
లోపల, . వాటల, 
౧౧ 

కాయాలల . 

లు ౧ 3 
పక్కకు పక్కలో -...: క్కు -లో.. క. 


కాకా 


1. =transfer. 


వరంగల్‌ మాండలికం జ (పామాణిక భాష 4g 





ఆధునిక 
[పామాణికభాష 





(ల అపాదొన కారకోలు 


అక్క- డ్కెల్లి, మొదల్గా ల 


అన్ని చెల్లీ 
(1) ఉపర్యర్థకాల్గు 
"ores 
(౪) అవధ్యర్థకాలు = 
అక్కడ్డన్క-, ఒంటిగంట 
"చాక ..- ౧౫... 
(h) సమీపార్గకాలు 
ఇంటివద్ద, - 
మాదగ్గర, 
ఇంటికాడ 
(1) అభిముఖార్థ కాలు 
చెరువు ్మందట 
(3) నిర్లీ తసమయార్గకం 
భా థి 
సాయం తంవరకు 


Crom 
(b) వ్యతి రేక భావార్థకాలు 


Il. [కియా విభాగం 
(1) భూతకాలిక |పత్యయం 
ఉత్తమ + 


ల్‌ 


(ఏ. 
మధ్యమ ఆ 


బ 


J -ము ందట 


వరకు 


చెప్పుడు, 660, 


చెక్చక పోవ, 


etc ల 


-ఇన-/-న- 


-దగర 
౧ 


ముందు 


ఒకి 
చెప్పటం on 


చెప్పకపోవటం, 


etc. 


-ఏ-/-నా- 


20 వరంగల్‌ మాండలికం - (పామాణీక భోష 
వరంగల్‌ ఆధునిక 
మాండలికం పామాణిక భాష 

Pres alm. ae 
| ఏ4 
| (_మవాదితర . -ఇన్‌-/-న- 
ద్రథీమ ఇ క 
| ( మానవ ఖో -ఏ -/-నా- 
(బర " 
_ మానవేతర వకవ కన షన న 
_ "(29) తద్దర్మార్థక | పత్యయం 
స్‌ (చ. -త-/-ట- = -తా-/-టా- 
ఉత్తమ ౫ 
(బ 239 39 
(ఏ ( ,, 
మధ్యమ ౫ 
బి కేక 9) 
( (మాత్‌ య స 
వం 
| మవాదితర క -తుం-/-టుం- 
ర 
| [ మానవ 93 -తా-/-టా- 
|బ " 
_  మానవేతర ల -త-/-ట- 
(8) వర్తమానకాలిక (ప్రత్యయం 
=e (ఏ -తున్న- /-టున్న - -తున్నా-/-టున్నా- 
న. 
(బ 8 on 
వ స 
మధ్యమ ౫ 
ణా 


పఠరంగల్‌ మాండలికం = (పామాణీఠ భాష డై] 





వరంగల్‌ ఆధునిక 
మాండలికం పామాణికభావ 





( (మవాత్‌ -_తున్న-/-టున్న- -తున్నా/-టున్నా- 


న 
1 మవాదితర 3... -తున్న-/-టున్న- 
[పథమ + 
[ మానవ, 5 -తున్నా-/-టున్నా - 
( _మానవేతర అ -తున్న - /-టున్న- 


(ఓ) సామర్య్యార్థకాలు 


తుమర్థం--గల- 
గప -త=/-ట- 
ఉత్తమ + | . 
(బి [| 
ప 339. 93 
మధ్యమ 4 
| 2) 99 
i | న 
lsd 
| _మవాదితర a వ్‌ 
శ్ర శ - 
| : (మానవ క ప 
lo. ~~ 
U (మాన వేతర 19 a 


(కవల తద్దర్యారకోరూపాల, 


ran 


(ర నిశ ళ్ళ యార్థకాలు 
-సర్వపురుషలకు, ee 
లకూ, ఉభయవచనాలకూ -ఆలె  -అలి 


24 


అజాదావడామలాగాకాచానాతకకకాడులరా. 


వరంగల్‌ 
మాండలికం 
ప త తాపడం వపా వలు 
(2) బహువచన (ప్రత్య 1 
యంతో వచ్చేపదాల | వై_కల్సికం 
చిపరి-జు,-వులులోపి౦ | 
చటం. ) 
ఉదో | — 
రోలు /రోజులు 
చెర్ల 


పళులు 
(కి) కొన్నిపచాల్లో | 


మా(తమే శెండో అడు | వైకల్పికం. 
రం (3112116) | 


లోపించటం. J 
ఉదా : 
తేపాలే/ లేకపోతే 
ఊ క 
ఊకో 


కోని 


(4) పదంలో తృతీయా చ్చు ౫ 


(వాస్వమైశే అది . వై కల్పికం 
లోపించటం. 
ఉదా : న. ల 
జరుగ్తుంది/జరుగు 
తుంది 
_ ఎతుక్తును 
మాదిగు 


సోమతు /సోమతలు 


జంతులు /జంతువులు 


వరంగల్‌ మాండలికం - [పామాణిక భాష 


ఆధునిక 
[పామాణికభాష 


_ జరగదు 


"రుం 


చ. 


రోజులు. 


జంతువులు 
పశువులు 


జరగదు 


లేకపోతే 
ఊరికే 
ఊరుకో 
రోహిణీ 


జరగదు 


జరుగుతుంది. 


ఎతుకుతున్నారు. 
మాదిగలు 
స్త్రోమతలు 


వరంగల్‌ మాండలికం = [పొమాణిక భాష 


25 





11. పదాంత అజ్లోవ సంది. 


: (1) [-e) 


వరంగల్‌ 
మాండలికం 


జరుగుతుంది 
నాక్చదువురాదు 
వాల్ల కర మొచ్చింది 
గజి 
వరీకకోయిన 


మా కలవు 
నాక్నేను 


నాలుగ రవత్సరాలు 


_ శెలుగ్మీడియం 


నొలుగ్వేలు 


అట్బక ఫా 


(ద. /-8/ 


మూడ గల్లు 


ఇద్దరొడుకులు 


ఇద్దర్వంటమన్సులు 


బడ్సీజు 
మచ్చతరగతుు0 

టుంబం 
పర ల్లు 
పద్వేలు 


గాల్య్టవిత్వాలు, 


ఆధునిక 
[పామాణికభాష 





జరగదు 


నాకుచదువురాదు 
నా ల కుజర . 
మొచ్చింది 
పరీక్షకు పోయ్‌ 
నాను 
మాకు సెలవు 
నాకునేను 
నాలుగుపుట్లు 
నాలుగు సంవత్స 
రాలు 
శెలుగుమీడియం 
నాలుగువేలు 


అటుపక్క 


అన్నాడుగదా! 


మూడుమైళ్లు 

జక "డుకులు 

ఇద్దరు వంట 
మనుషులు 


బడిపీ బ్రో 
మధ్యతరగతి 
కుటుంబం 


పదిమెళ్ళు 
పదివేలు . 


గాలి క విత్వాలు 


_ ముసలివాడు 











26 వరంగల్‌ మాండలికం పొమాణిక భాష 
Se es i a 
వరంగల్‌ ఆధునిక 
మాండలికం [పామా ణిక భాష 
/-౪| 
ఒక్క్సారి ఒకసారి 
ఒకూ్యూడు స్ట; ఒకమూడు 
ఒ|కోజు ఒకరోజు 
మంచి గ్మెదుల్తాండు = భాగా (పవర్డి 
సం లతే Pn _అక్క-డ్లడ్చ్పిన అక్కడ గడిపాను 
"ఇక్క డ్వేసేరు ఇక్కడ వేసేరు 
a బుద్వొరం బుధవారం 
న _గ్రువ్వాసతి (గువావసతి 
(2 . ద్వితీయ ఏ పచాది వాల్లు గ పాచ్చుగా జగుగు ఎక్కువగా జర 
“నాద ద ధ్వనీ కావటం. k : తుంది గదు 
Eamets 
కొంత _గాలం కొంత కాలం 
సైట్లు దాగుడు సిగరెటుతాగటం 
_ ఖ్‌ ల్‌ 
ఖై. ల Ds పదజాలం 
a 1 ఎట. వరంగల్‌ ఆధునిక 
మాండలికం [పామాణికభాష 
(1 ): స్లక్వోనామాలు 
(పథమ (ఏ- -మవాత్‌) అతడు / అతను అతను 
(పథమ (ఏ-మవాత్‌) 
(గారవసూచకం) అ వారు (res- 
షా —™—~ మ pectful కర్ర | 
ఉ త్తమ '(బ-అనస్మిదర్థక ౦- 
మధ్యమ (బ-ద్వితీయా) మిమ్ముల్‌- = మిమ్మల్‌- 


వరంగల్‌ మాండలికం = ప్రామాణిక భాష దై 





వరంగల్‌ ఆధునిక 
మాండలికం [పామాణికభాష 
(2) సంఖారవాచకాలు 
అద. అగ 


దె 
ఎనమండుగురు ఎనిమిదిమంది 
తొమ్మండుగురు తొమ్మిదిమంది 
(8) [కియారూపాలు 


తెల్వదు _. - తెలీదు. 
విచారియ్యను _ విచారించను _ 
దుంతయ్‌  దున్నుతయ్‌ .. 
అయ్‌తడు  అప్‌తాడు 
చెయ్యదు/ he Sy : 
“శే చెయ్యది * చెయ్యదు ' 
(శ్ర) బాంధవ్య బోధక పదాలు స త ట్ర టు స్‌ 
1 తల్లి సోదరుడు మామ. _ మేనమామ 
_ ప తండిసోదరి ల అత్త _ మేనత్త. 
11 సోదరికుమారుడు. అల్లుడు. మేనల్లుడు. _ 
7. సోదరికుమా 3 = కోడలు మేనకోడలు 
“_ ఇ₹ అక్కా”. క  * అక్కయ్య స 
vi అన్న అన్న అన్నయ్య 
711 చెల్లెలు చెల్లి చెల్లెలు 
viii తంగడి నాయ నాన్న 
ix తల్లి సోదరునిభార్య అత్త అత్తయ్య 
x తం|డిసోదరిభ_ర్త మామ మామయ్య 
౫ భార్య /భ_ర్త తండి మామ మామగారు 
౫11 భార్య/భర్త తల్లి అత్త అత్తయ్య 
111 భర్త అన్న బావ బావగారు 
౪ భ_ర్తసోదరుని భార్య యా రాలు తోడికోడలు 
౫౪ భార్య సోదరి భర్త సడ్డకుడు షడ్డకుడు/ 
తోడల్లుడు 
౫౪ కూతురు బిడ్డ కూతురు 
౫౪|| కూతురు /కొడుకు 
మామగారు నియ్య ంపుడు నియ్య కుడు 


[గమనిక : ili, 1౪ అంశాలు మగవారికి సంబంధించి మా|తమే. | 
(క) ఇతరపదాలు (చూ. అనుబంధం.) 


26 వరంగల్‌ 'మాండరికం ప్రామాణిక భాష 





వరంగల్‌ ఆధునిక 











మాండలికం [పామాణికభాష 
(ఆ 
ఒక్కరి ఒకసారి 
ఒక్కూడు =. ఒకమూడు 
= రోజ ఒకరోజు 
మంచి గ్మెదుల్తాండు (== వాగా (పవర్హి 
- స్తున్నాడు) 
న అక గ్రాడ్గడ్పిన అక్కడ గడిప్రాను 
స "ఇక్క జ్వేసేరు ఇక్కడ వేసేరు 
బుద్వారం బుధవారం 
: _గ్రువ్వాసతి గువావసతి 
(2), ద్వితీయ ఏ పచాది వాల్లు ] హెచ్చుగా జగుగు ఎక్కువగా జర 
“నాద ద ధ్వనీ కావటం. | | తుంది గదు 
wo ఉదా: 
Cis Ts 
కొంత_గాలం కొంత కాలం 
a స్మీగౌట్లు దాగుడు సిగ రెట్లుతాగటం 
త వ లో పదజాలం 
ee ఎ, వరంగల్‌ ఆధునిక 
ణి మాండలికం [ప్రామాణిక భాష 
(1 : సర్వన్తామాలు 
(పథమ (ఏ- -మహాత్‌ ) అతడు /అతను అతను 
(పథమ (ఏ-మవాత్‌ ) క . 
(గొరవసూచకం) — వారు (165- 
క భగ ర pectful 58.) 
ప థమ. (ఏ-మవా తీ)  . ఆమె ఆవిడ | ఆమె 


ఉ_త్తమ '(బ-అస్ఫ్మిదర్థక ౦- 
ఎ ద్వితీయా) వ... 1 మమ్ముల్‌ - ముమ్మల్‌ - 


మధ్యమ (బ-ద్వ్యితీయా) లు ఉను... మిమ్ముల్‌ క మిమ్మల్‌ | 


వరంగల్‌ మాండలికం = పామాణీక భాష 27 
మ 








వరంగల్‌ ఆధునిక 
_ మాండలికం [పామాణికభాష 
(వ) సంఖ్యా వాచకాలు 
అద- అగ 


లు 

ఎనమండుగురు. ఎనిమిదిమంది 

తొ 'మృండుగురు తొమ్మిదిమంది 
(8) (కియా రూపాలు 


తెల్వదు - . - శెలీదు... 
విచారియ్యను  విచారించను 
దుంతయ్‌ దున్నుతయ్‌ 
అయ్‌తడు అస్‌ తాడు. 
చెయ్యది .: చెయ్యదు ' 
(4) బాంధవ్య బోధక పదాలు షప. bE 
1 తల్లి సోదరుడు ww జాము . మేనమామ 
ఏ తండిసోదరి అత్త మేనత్త. a 
"1 సోదరికుమారుడు _ అ అల్లుడు మేనల్లుడు. 
౪ పోదరికుమా శె =... కోడలు మేనకోడలు 
౪ అక్కు అక్క... అక్కయ్య 
vi అన్న అన్న అన్నయ్య 
౪11 చెల్లెలు చెల్లె చెల్లెలు 
viii తండి నాయ్న నాన్న 
ix తల్లి సోదరునిభార్య అత్త అ_త్తయ్య 
x తం| డినొదరిభర్త మామ మామయ్య 
| భార్య/భర్త తండి మామ మామగారు 
౫|| భార్య/భర్త తల్లి అత్త అత్తయ్య 
౫11i భర్త అన్న బావ బావగారు 
xiv భ_ర్లసోదరుని భార్య యూ రాలు తోడికోడలు 
౫౪ భార్య సోదరి భర్త సడ్డకుడు పడ్డకుడు/ 
తోడల్లుడు 
71 కూతురు బిడ్డ కూతురు 
2711 కూతురు /కొడుకు ్క 
మామగారు వియ్యంపుడు వియ్యంకుడు 


[గమనిక వ ili, 1౪ అంశాలు మగవారికి సంబంధించి మా|తమే. ] 
(5) ఇతరపదాలు (చూ, అమబంధం.) 


7 
వూండలిక పటాలు 


రాబో యే పేజీల్లో పదిహేను మాండలిక పటాలు ఉన్నయ్‌. వాటిలో 
మొదటి సన్నెండు పటాలు. పన్నెండు భామా విషయకాంశాలు ఆధారంగా 
తయావై నవి. పదమూడోది ఆ పటాల్లో 4-9 వరకు గల పటాలను ఉపగిన్య స్తం 
చేయగా వచ్చినది. అట్లాగే 1-8 పటాలనూ, 10-12 వటాలనూ ఉవరిన్య_స్పం 
చేయగా వచ్చినవి 14, 15 పటాలు. పటాలన్నింటిసీ (1- క. ఉపరిన్య_స్తం 
చేయగా వచ్చిన పటం సదవోరోది. 


చివరిపటాన్ని (16 ను) బట్టి చూ స్తే వరంగల్‌ జిల్లాలో ఉన్న మైలు 
'మార్గంమీద గల కేందాలలోనూ, వాటికి దిణాన ఉన్న |పాంశానికీ; జిల్లాలోని 

మిగతా |పాంశానికీ మధ్య కొంత స్పష్టమైన భేదం ఉన్నట్లు కనిపిస్తుంది. దీనిని 

బట్టి ఈ జిల్లాలో రెండు స్తానిక మాండలిక |పాంతాలున్నట్టు తెలుస్తున్నది, 


29 


మూండలిక్‌ పటోలు 





సిరి మాండలిశ్‌ పట 





31 


మూండరిక్‌ పటాలు 





మాంగలిక పః 


32 


SE 





a 
or 626 రీ 


ద. టంట స. దు దాను అవలం ఈ (1 21 ఏ! 


33 


మాండలిక పట్లాల్లు 





ఘాండలిక పః 


మతో 


టే 
సే. 
atl క్త 
పతే 


జ్య అలి 





క nr" CTA 
ఆద మట అతల లర ఆడ రా వ? 


డై me TEP 
ee వల ల 


35 


మాండలిక పటాలు 


ly యగ 
| ewe 


| 


ష్‌ | Rs లు 


Beer నటి ఇల్‌9 | 
SG fe 


i టీంనాట్టాం 





మాండలిక పట 


36 








ఆ ఆగరా | MEPs ERR Ep ఇ me 
vgpom 552g p See ల Tag 





- “Ams | క. కః] gee ౯. : ల్‌ షు. wr hy - "క... . ప్ల న అ Fens WOE | SF తి [7 ey a A ud తం / 


37 


మాండలిక పటాలు 


ణా = ౧౫ 20 కో 


ఇళ "gro? 


తక 9 భి 
స. శం & గల్లీ 
ise 


ళీ 


.. ;opong 


రూ 





మాండలిక పటో 


38 


ఆ +**~ Sto 


vee 


| 


ts 


Gf 





99 


మాండలిక పటాలు 





మాండలిక పటా 


40 


e-naRome 
vm 


R23 


ర్రణ౭ణాణ 


CEENS 





41 


నూండలిక పటాలు 





0 el 


ష్‌ జ 


మాండలిక పటాల 


42 





43 


మాండలిక పటాలు 





మాండలిక పటోళ 


శశ 





నా. | టి 





రం వ్యవహ ర్త 


రారా పారం. 


మ 


సంఖ్య 


10, 


ll. 
12. 


వ్యవహారల వివరాలు 
జాం 
ne శ్‌ శ్రి శ్రి శి 
A TD సఖి ఎం 23 
1. . కాలేజ్‌ లై|బేరియన్‌ మహబూబాబాద్‌ డ్డి 86 బిఏ, 
జూనియర్‌ కాలేజ్‌ 
లెక్చరర్‌ (రచయిత) జనగాం (దాహ్మణ 40 యం.ఏ ,వీ,ఎడ్‌, 
బీ. ఓ. యల్‌. 
రైతు ములుగు ము, కాపు. ర$ీ 5 వ తరగతి. 
బేంకు ఉద్యోగి పరకాల - హరిజన్‌ విలి హెచ్‌.యస్‌. సి. 
హాస్టల్‌ వార్డెన్‌ చేర్యాల ము. కాపు. 40 9 వ తరగతి 
కాలేజి విద్యార్థి నరసంపే ము, కాపు. 18 ఇంఓర్‌- 29వ 
సం. 
రైతు ఏటూర్నాగారం వైశ్య 40 7వ తరగతి 
కిరాణా వ్యాపారి వరంగల్‌ బలిజ ర్‌ర్‌ 4 వ తరగతి 
వీవింగ్‌ సెంటర్‌ 
సూపరై్వజర్‌ ములుగు పద్మళాళ్‌ 89 4 ప తరగతి 
బేంకు ఉద్యోగి వరంగల్‌ వెళ్య 24 వీ. యన్‌. సి. 
కూలి పని వాడు మహబూబాబాద్‌ యాదవ 60 లేదు. 
రె తు/రోడ్ర కం్యటాక్టరు జనగాం హరిజన్‌ 50 లేదు. 
స్థాయి వ్యవవార్శల సంఖ్యలు 
ర 1,2 
6 6,10 
5 4,5 
4 8,9 
లీ 8,7 
వ 11,12 





9 
వ్యవహార ఖండికలు 
వ్యవహర్త - 1: కాలేజ్‌ లై(బేరియన్‌ 


కేం_దం : మహ్ఫూబాబాద్‌. తత : రెడ్డి వయస్సు వ లీ6 సంలు 
చదువు ః బి. ఏ. వ్యవహారఖండిక : స్వవిషయం. | 


సారు ఉహ చెడ్డి. మా జన్మ.స్త నలం తట్టుపల్లి , ఇక్కన్నించి పదై టె శ్రిల్లుం 
టుందండి. నాకు అక్ష రాబ్యాస మా్ట్చవూర్లోపళ్ను. జర్గింది. మూడోతర్గతి వరకూ 
చాలావర్కు పై మై 9) వేటు సనూ్యూల్సులోపప్నే మానాయ్నగారు టీచర్న్న 
పాయిం క్షున్తూ టిచర్స్ను పారుగూర్నించి తీస్కాచ్చి అక్క- న్నె ఎజ్జు కేవ నిప్పి 
చ్చిను. బ ఏ స్తీత్చే్చేముండు ఇంకా పటిన్టంగా ఉండాలనీ లేక్వోతే. బునియా 
చృక్కగా వుండాలనీ ప్రండమెంటల్స్‌ పట్టుబడాల'న్చెప్సీ మారు మారూ వారు 
చె ప్రుండేది. అదె ప్పకారంగా ఓ వె వేట్టచర్న పాయిం శ్చుయించిండు. 
అప్పుడుర్ణూ మీడియ ముంటుండేది. మూడో తర్గతిలోఫ్ట  మేమ్ముబూబార్లో 
చేర్చబ'న్నేము. నా వెంట వెంట మామేనత్త కోడ్కు. -. బావగారు = +4 
"రెడ్డిగారు - తర్వాత మా చినాతగారి కొడు. నాకు మామగారు - +. 
రెడ్డిగారు వారి పేరు - మేమ్లుగ్దిగ్గురం ఒకు తర్షత్లో చేర్చబడ్నాము. అదుర్దూ 
మీడీయముంటుం జె. డిసిప్టి న్మా త మా రోజుల్లో చాలాబాగుంటుం డేది. 
మేముగ్గుర్గొవట నుమార క్లాన్లోవూ ఓర్ని గాదని ఓరము పోటీ పడ్తా ఒక్సారి 
చేన్నస్టనే స్తీ రెండోసారి మా “వావగారు 2౪౪ ెడ్డిగారూ, లేక్చోళే ఇ మా మామ 


గారు ... ెడ్డిగారూ ఫ్టస్టాన్తుండే వారు. ఆ సంవచ్చరం చాలా ప్రన్సగా గడ్చి 
పోయింది, కాస్తో ఉచ్చాహంగా వుండింటీమి. మర్చట్ప్సంవచ్చరం మబ్బూ 
ాల్లోష్టా నివాసానికి ఇబ్బందులు వుండుండె _ ఆరోజు ల్లోప్తాం నూ ర్యా పేట్లో 
ఇంతకంశుగూడా మంచి_స్తలమనీ తర్వాతక్కడ సవ్మ్యర్యా లెక్కువున్నందువల్ల 
మానాయ్న గారిక్కన్నించి మమ్మల్ని తరలించి నూర్యాపేట్లో చేర్ప్చించినారు 
నాల్లోతర్షత్లూ. ఆ తర్వాత వారు మాకు దగ్గరగావుండి చూల్లేనందువల్లా మేమొక 
పూటకూల్ల యింట్లో ఉంచబడ్డాము. మా చుట్టుపక్కలుంజేట్వంటి మ్మితులు 
మమ్మల్ని చెడ్డపని కే వుపయోగించినట్టుగ, తర్వాతా సూప్రవిజన్‌ సరైంది 
లేనందువల్లా చెడుమార్గాల్బశ్నుము. “అక్కడ సిగౌట్లు దాగుడు మొదలెట్టి 
వ్‌ నెసన్కూ నరీగ పోకుండ వుండం - కాసెస్టో అుండెన్సిచ్చి తర్వాత బై టపడి 


కాలేన్‌ 'ే లే బేరియన్‌ ల్త్‌ో 


ఎక్కన్నో ఏ చెరువు చుట్లో తళ్వా తెక్కన్నో గోలీ లాడ్డూ బంతులాడ్తూ మ శ్రీ 
సాయిం|త వరకు నాలుగ్గి టల్వర్కు. పూట కూల్లిల్లు కేరొని తినిపడుకునే 
వారం. మా మి[ తుల్కౌంతమంది చిన్న చిన్న వస్తువు దొంగిలించడంలోపల 

గూడ మమ్ముల్ను సహాయం దీస్కున్నారు. ఇంతకంశు మించిన విశయమే 
న్దుంశు ఆరోజుల్లో కం|టోలుంటుండే చక సారు; అయ ఒకమారు శక్క రె చో. 
వాల. శెసీల్దార్గారు అప్పుడు సేంకృనిం గదార్జీ వుంటుండేది. ఉర్దులో చక్కగా 
రాయగల్లడం కలవడీందప్పుడు. అపి ఏ కేషన్స్‌ కూడా వురూలోవశ్నే రాసి 
డె శెక్టగా తసీల్టాగార్టగరి క్రీసుక్పోయ్నాము. వారూసే సేంకృన్చేస్నారు. కానీ 
మెవాళ్ళా కేసీలన్చెప్పనీ ' we మొవాక్వేనుంటారు ఆదే ఫఖదొరూవాలబ్డు. ఆద 

దారున్నూ స్తే మా(తమ్మవో బయంగా వుంటుండేది. నిజాన్మి మాకు న్‌ 1 
గూల్లేదొ,నాలంబ. అది మరి పక్కవాడ్కెవన్కో యిచ్చి తర్వాత డబ్బు నేక 
రించుకోడమో, పొన్లా బేడకో అమ్ముకోటం తప్పా ఆ కూవనూ వేరే విదంగ 
వుపకరించేద్య్మా-ద్యాకు- డబ్బు మాద్మగుండే దూ్క్కూడాొ కాదు. సరే యీవిదంగ 
చాలా కాలం గడ్చింది. ఈలోగా నిజాం గవర్నెం టీద విద్యార్గులూ, తర్వాత 
వాల్లూ. వీల్ల అల్హడి తీస్కాచ్చిను, పోలీ నేళ్ళనంటూ ఒక శ్పైద్దగా జర్లీ ౦ 
దప్పుడు. లీచేక్ళన్లాదండి. తప్పెపున్నా. ఓటి వ్ర్రదరిగిందక్కొ డ తరాత 


పోలీను ల్లాటీ చార్జీ లవి చెర్దుం జర్లి౦ది. ఆ దినం య వశేత్తు మేము దురాళ్‌ 
పల్లి గుట్టని దగ్గర్గోపచ్ను వుండున్నయ్‌. ఆకాలం సిళాకాలమన్ల చేతా సీతాపల 
చెట్లకోర్కని పండ్రకొర్కు మేం బోయింటిమి. అయితె చెబ్బల్మాకు దానివల్ల 
తప్పినయ్‌ వాల్డు వసతి | గుహాలన్నిగూడా ళోదించి తర్వాత పార్టి 9 శ్పేమైన్నట్వంటి 
విద్యార్లు లందక్నీ గూడా చెబ్బల్గొట్నారు. మా [గామమ్మించీ .. + ( రెడ్డి) 
గారి గూడా దెబ్బలు బాగనే తాక్నెవి. ఆ తర్వాత వారు. ఇంటివద్ద మవ్చూబా 
జ్లేర్కున్నరు. ఆకాలం తర్వాత చాల్నాల్ల వర్కూ నూ క్కే_పోలేదివా, 
ఇదంతా శెల్సింతర్వాత మేం గూడా వూల్లో వుండుంచు మల్లె క్క.డ సోదా జేసీ 
పోలీస్వార్కొడా రన్ఫెబ్బయంతో టీ మా అమ్మమ్మ గారింటి వె వై బోయిగాం, 
అయ్న కొ; (నో _లర్వాతా తిరి మా సొ గామం చెర్కున్నాం. ఇదంతా వినీ మా 
యొక్క చదువ్‌ చగ్గా సాగటం లేదనేట్వంటి బెల్సుకుని, తెల్సుకున్న పిదపా, 
మానాయ్నగారట్నించి. రెండో మాళూ మహ్హోజాద్ద్‌ స్కొాచ్చేర్పించ్నారు. 
కానీ నాల్గో పా స్తేలేక చదువృక్కగా బక "మం చెయున్దమే జర్గింది, 
నాల్గో తర్షతి పాస్ఫేసే వెయ్‌త్నం మానాయ్నగా ర్న్బెర్టా యం సోడా తట స్పంచింది. 
తుదకూ రీయెగ్జామి నేశన్సులో కండిశ్నల్ల మెం (పమోమైయ్యడ్నాము. ఆ 
తర్వాతా విచ్యార్డుళోప్త మూడో నేన్వార్షనె వుండిపోయ్న్మాము. ఆ ప్పళారంగ 

మె టటిక్కులేషన్‌ పందొందొందలే జై_నాల్ల్‌ లోష్ట గూడా మొదట్సాన్లా పాచ్చెన్సీ 
పాస్కా.లేనట్వంటి పరిస్తితి గూ చేర్చడింది. రెండోసారి పందొందలేబయె్యరద్ధొ 


మ. డ్రిేరయ్‌ రండో సేన్గా వులత్తీర్నై కాలే జెజుకేషన్కు 
జూ 


48 వ్యవహార ఖండికలు 


హై! దావాదృంపబడ్నాము. సొ వాయ్యశ్సె కం డీ ఎజ్జు కేషన్లో ఎక్కువా రానించ 
క్చోయ్నప్పటెకిని మొ _త్తమ్మీద్ద గేమ్స్‌లొ కొంత సతతం యుండియుండడం 
వల ఆందులో రానించగల్లినాను. ఎన్మిదో తర్గ చ్చేరింద్భ్మొదలూ చా లావర్కు 
గమ్స్‌లొ పార్టి సే స్తుంజేది. పానూ్యల్ల్‌ టా వుడ్చాల్‌ = వాలీబాల్‌, 
బేడ్నింశున్‌ కొద్ది నొప్పా అడ్డుండే వాన్ని. ముక్కె.గా వాలిబాల్లో డి త్రీక్‌ 
స్కూల్స్‌ మీబాతుం డేది — డి స్ట్రిక్టు పాడ్కాబ్వార్టర్‌ నృలోప్టః చేనాకొకారి 
వైస్కూ' క్కే రియర్లోపళ్ను చేన్చదో తర్షత్లా వుండగా సుబాటోర్న మెంట్స్‌ 
అనగా మూడు డి సి శ్రీప్టు యొక్క. వాయ్‌స్కూూల్సు. వాన్మకెండ మల్రీ పర్పజ్‌ 
గండ్ర ఆడి డిన్తురడేది. మేమొక్సారి మూడు డి ప్రాణా గాల్బుకొన్నాము. 
అదీ నాకు పెద్ద గర్వకార్నంగా వుంటుం జేదవ్వుడు. ఆ తర్వాతా కాలేజ కేవన్లొ 
చాదన్గాట్కా లేజ్లా ఎడ్మిశ నీ నీసుకున్నాము. అప్పుడు తల్లి దం|డులు 
గానీ లేక్సోణె ఇంకె వరుగానీ చేర్చించేచదేశ్లేదు. ము సాయంగా అప్లి 
కెన్‌. స్తామ్స్‌ గొనుకో్క్కోని అపై చేసాము. కానీ దుర దుళ్టవ సెత్తూ న్‌ా. 
కాలేజ సీట్రార్క- లేదు, "సకండ్‌ (పె ఫైన్స్‌గా "పెట్కున్నట్వంటి ఇంటర్మి డెట్‌ 
కా లేజీ చాదర్గాట్లో నాకా అవ్కా- సెం దొర్కింది. చాదగ్గాట్లో ఇంటర్ట్రీడియట్‌ 
టూయర్‌ తపు 'యెజ్‌ కేళన్లా మాతం మల్ళీ రానించలే 'దెక్కడా. కాని 
గేమ్స్‌ సై డ్మాతం ఎప్పుడూ రానిస్తుంటూనే వుంటుండేది. అక్కడింటర్కా 
లేజ్‌ టోర్న మేట్స్‌ లోప్ల గూడ మాదే ఫస్టుంటుండె దానియొక్క మెంబర్ల 
వుండుంటిని. ఎక్కువ్వాలీచాల్మీనె కన్సెం[ేళన్‌ వుండిండే దష్పుడు. అచెట్లాంశే 
యూనివర్సిటీ ₹ లెవెల్లోప్టా సర్వసాదార్నంగా ఏదైనా ఒక్టి కలర్షోోల్ల రావాలం'ే 
పదోవొకలేమున్మా ॥ త్రం యశేచ్ళెంచ్పుట్కుంటుం డేది. అయి చాలావర్యూ. 
ఒకటి కంళు మించి Ses వాలాలా తక్కువృందున్నారు. కావట్టి 
ఒకశు వాలీజాబ్ను | పేక్టీచ్చే సే చేస్కుం డేది. తక. "నిలెక కన్స్‌ న. 
(టట మయల్స్స్‌ షస ఇస సెలెక్ట్‌ కాలేదు. మె మెటిన్లేళన్‌ ఫై ఎల. నర్వాళా అసలూ మ 
నాయ్నగా రాలా వర్కూ - “నీకదు[ వాడూ. మెటిక్తే శనొ మానేసెయ్‌” అని 
కూడా అనే వారు. అదీ శెండోసారి ఇంటర్శీడెట్లొ వైయ్‌కాష్టం ౦.అది మరింత జాదొ 
కరంగా వుండిండె. కానీ పట్టువదల్కుండా "5 డో సార్లూడా పరిక్సిచ్చా. కానీ 
దుర దు పసేత్తు మల్లీ తప్పింటి. ఇగమీదట్లా బ న్లైదనీ "అప్పుడప్పుశే “సీవై డీసీ! 

ఇంటజ్యూ స్పెయడింది. ఇంటర్నీ డెట్లోస్టా బ్వుంటీ చ ఫ్‌ సర్ఫెంటుగన్కా ఆ అన్ని 
సబ్బక్ట్స్‌తో వుండి నట్టయితే సీవై డీసీలో చేర్చుకునేవారు. అదే స్పకారంగ స్రైచే 
ట్కాళే జ్వి వక్వర్ధనీ పుండుండె, సీవై డీసీలోఫ్థా సక్‌ ప్పి మెం|టీజిర్లొ 'జెర్నాను చెన్టీ 
న్ని సెవెన. నా నివాస మప్పుడూ రెడ్డి ఆస్టల్లో వుంటుం జేది. రెడ్డ ఆస్టల్లోష్టా 
అప్పుడూ రెడ్డీ అస్హలై బప్నించి గూడా "గేమ్స్‌లో పార్ట్‌సి చేశ్లున్తుండేది. ఆటు 
వయ్యమ్మాశే షం టోర్‌ మెంట్స్‌లో పార్ట్సిపేశ్టేస్నాం. అప్పట్లో 
యంగ్యన్‌ రెడ్డి యసో న్యేశన్‌ ఉండె. అప్ఫటి పెయర్‌ ఎలొట్ట చెప్పుకోదగ్గవారూ. . + 


కాలేజ్‌ © (బేరియన్‌ 49 


రెడ్డి ఆర్టీ! వీ డిపార్ట్‌ మె. ట్లూ వుండేది. వారితోకల్సి ఆజేట్వంటి అవ్మాశమ్మాకు 
లభించిందో శెడ్డికూడా నేటి పెజెశ్చుస్నట్వంశ్వు క్ర ర రెడ్డ, wie రెడ్డి మా 
(పాంతీర్రై. వాల్ల పః పక్కలో అడ్డం వల్లా మరింత "గం డెవ్హ పయింది. అప్పట్కి 
నిఠా 'స్బెందలేదు క. ర్యా ల్రీసకీ సెలెక్ట్‌ “కానందుకు. మొదట్సా'క్నేనూ ఇంటర్వా 
ల్రీకి పంతొన్ద న లేబ ఇయ్యనిది అఆ అవ్పుడు వివేక్వర్ణి నీ కాలేజ్నుండీ నెలెక్టయ్‌నాను. 
ఆ టోర్న మెంటు కేర్లాస్టేట్లో అః ప్పుజేర్చాే ! సను. మేమ్మొద బాండు ఆర్టై 


నెసో అడాల్సిండీంజె.  మేముపోయ్న తెల్ల వారి ఎన్ని._దోజుల (పయానం 
తర్వాతా వెంటనే ఆం|ధాయూన్యర్థి సతో అ కానీ దుర దుష్టవ సేత్తూ 
మొదటీ రౌండ్లోనే సోదర యూనివర్చ్సృ వారోటీ డిఫ్రీడ్రిన్నం. ఆ తర్వాత దూర 
ప్రాంత మొచ్చినందుగ్గానూ కన్యాకువూరి వరగ్గుడపోయి తిర్గీచేర్కు న్నం. వి వేక్వ 
ర్లనీ కాలేజ్లో మూడ్సంవచ్చరముల్లోప్తా రెండో 'మార్నేనూ ఇంటిళ్యానీ ర్స్‌కీ సెలెక్ట్‌ 
చైయబడ్డాను. ఈ యూన్వర్సిటీ -నెలెకృన్సనేటివీ. న. జర్లుతుంటయ్‌. 
ఓక్సారి జరిగిందనం"ే మల్లీ అతడే ఆ వ్య కీ శెండోసా epee సచేశ్చేసాడనే 
ట్వంట్ను మృుకం గూ డ్తక్వ. తా మువుండి వుంశునేమా|తం రెుడోసారి సెలెక్టొవ్యాడు. 
ఎప్పట్క-ప్పుడు.|ెళ్లా సెలెక్ట్‌ చెయ్రమే ఆ |పకారంగా ను నాల్పుసార్లు ' సెలెక్ట్‌ 
కాభడ్డాను. నాల్గోమారు నన్ను. సీనియార్టీ (పకారంగా. నాక్కే ఫైన్మిఫూడ. ఇచ్చి 
ను శే, రెండో సారి పార్ల్రేళన్లో fas - సింగ్‌ శెనెనా వుండిండె. ఇప్పుడ్వారూ 
యమి జేసి ౮కి స్పేస్తున్నారు. శెండోటోర్నొ మెంటు నాగ్బూర్లోష్టా పర్పాళ్టే 
పారు. _ ఆలిండియా పైనల్స్‌ గూడా అక్కడే . ఉండుండె. ఈటోర్న 


మెంట్సుకు జోన్స్‌గా హచ్పన్టున్తుంటరు. "ఒకటి దక్శిన జోననీ, ఓకటి-ఉ తర్లో 
నని- నార్న్‌జోన్‌. ఆర్‌ సొజ్డొన్‌. అర్ద శ్నేటియ్యర్‌్స్‌లోష్టా ఆలిండియా. ఛై ఫై నల్ఫొగన 
చేత్ఞో ఉండుంశు మర్సం వచ్చరం ఆలిండియా లా నార్‌లో ఉండింటయ్‌. 
సొట్టోను వినై నాము. ఆతర్వాత నార్టోన్విన్న య్యేట్వంటి యూన్వర్చిటీ గూడ 
అక్కడే వొచ్చొంది. నాక్లి య్యరా గుర్తులేదు. పదోయూన్వర్సిటి వుండిండె. 
cn పంజాబ్‌ యూన్వర్సిటీ అండి. క. యూన్వర్సిటీ నార్జోన్వి నై షె 
నాగ్పూ ర్క "జేర్కు-ంది. ముము సౌజ్జోన్విన్న యున్నాము. ఆలిండా న్డ్‌ జల. 
గూడక్క-డే జర్గింది, ఆలిండ్యా సై డం గూడా మేము పంజాబ్‌ టీమ్మీద విన్నయ్‌ 
మొదట్సారి వుస్మానియా యూనివర్సిటీకి క్రీ రి దక్కించిన వాల్రెనాం. మొద 
ట్సారి ఫస్ట్‌ రౌండ్లోపశ్ను ఓడ్పోయ్‌నట్వంటి వాలమూ యీాసారి సౌొక్టోన్లా 
గెల్చి త ర్వాత నార్జోన్‌ ఆలిండియా అ రావడమూ మాక్ళాలా సంతో 
శంగా వుండిండె, అది పట్ట రానట్వంటి కోక. తర్వాత (టాఫ్ర్‌ మొద 


ట్సారిగా పై దాబారొ చ్చింది. అప్పుడూ ... గారు వై స్ప్చేన్ల ఎల్లా వుండిం|డి. 
వారొళ్ళారి (వచ్చేకించి నిజాం కాలేజీ అవరస్థోవళ్నే మాగ్గాన్లేండిం గ్పృంక్ళన 


7 


కరి వ్యవహార ఖండికలు 


పర్చాక్షైనిను. ఆ గాంగ్లేండింగ్పంనృన్లోవటా. ..గారూ మాకు గా ర్లెండందర్కి 


"జేస్నారు, మాకన్నిట్కం శు ఉన్న తమె నట్వంటి సానం లబించ్నట్టుగ బావించినం 
ఆ దినం, ఇగ తర్డ్‌ రివెజెంశేశనూ - మళ్లీ నెలెక్టయ్‌నాన్నేను. _ఆప్పుడూ 
మదాస్‌ లోప్టా సౌజ్డ్లోనుండుం డె, అప్పుడూ, యీసొరికూడా సౌజ్ఞూన్వినై నార్‌ 
జోన్ల కాన్బూల్లొప్ట ఆలిండియా వైనల ఎండుండె. శెం డోల [పయాన్నాంతరం 
మేం వెటనే వికమ్యూన్వర్చిటితోటి ఎదుర్కవాల్ఫొచ్చింది. అప్పుడా 
కాన్ఫూరొక్క_ వాతావర్నం మాకేమి అంత నచ్చలేదు. కాన్చూర్యొక్క చరి 
(తలోవళ్నే యితర చేనెస్తులు |క్రికెట్టు ఓడిపోయ్నట్వంటి, స్ట్‌ మేచన్లూడ 
ఓడ్పోయ్నట్వం టృంగటన్లుగూడ వుండిన్నయ్‌. అదే మాక్కూడా ఎద్జై,ంది. 
మేమక్కడా ఆలిండియా '్టెనల్సివ్వటం జర్గింది. మాక్సెకండ్‌ వె 9జ్ఞబించింది. 


ఇక్‌ నాల్గ్లోసారి రి పె జెలశుషన్‌. అప్పు న్నెన్కా- లేజ్లా లేనన్నోంండి అయ్‌నప్పటికి 
కేస్టైన్సుగా అవ్మాసెం వుందన్నెల్బీ కాలేజా వున్నట్టుగా ఒగ సర్టి ప్టికెట్సంపా 
దించి.యూన్వర్సిటీ | సజెంక్చుసేను. అప్పుడ్కే ఫైనిప్నా కివ్వడం జర్గింది. 
ఈసారి కటక్షా, ఒరిస్సాలోస్టా, సౌజ్డూన్‌ ఆలిండియా 'పైనల్చ్యూ ఏర్చాట్రరింది. 


మాశెష్టైన్సొష్ట మేం శెండవ్ఫారి ఆలిండియా విన్న శె నాము. పె జి సి బూవ 
రుయా ఎట్‌ | న్‌ 1 | = 6... J/G\W 
_ద్హార్వాతా మేం రేడ్యోస్టేళనూడ వెల్ల డన్షర్షి ంది. అక్కడా చిన్నయింటర్వ్యూ-- 
అంశు గెలుపుశార్నా లెన్టి, మేమేండయి టీన్యు నే వారము, ఎన్ని గంట్లు 
|పాక్టి స్చేనే వారము -- ఇవన్ని క్లుప్తంగా అడిగినారు. వాటిక్సుమాదానం 
యిచ్చేసీ, - మా నేర్స్‌తోగల్సి ... ఆ తర్వాతా రెడోసారి నా కెెన్స్‌లోప్తా 
oe ed ౧ ౬ ౬ 
యూన్వర్థి కీ పే ర్రిసుకొచ్చాను. ఈ ప్పకారంగా - అటు ఎజ్జు'కేషన్‌ వీయే 
వి వెక్వర్షిన్షాప్టా పూ న్రైన్కున్నా - నై న్టీన్సిక్రీవన్లొన్ట . ఆతర్వాళా లా కాలో 
అనైచేసేను. కానీ అమై్యపే తిర్గిచూళ్లేదు. ఈలో ఉబ్బిగాన్వేశన |పారంబిం 
చిన. (గీశై డ్స్‌ వక్కన్నే ఎంఫ్లాయ్యెంబక్ళ్చం౭జ్లూ ఎంటక్చేయించ. కాలొ 
చ్చింది. తర్వాతా చీప్టింజినీర్‌ , వాయ్‌వేస్‌ లోష్టా శ్రైరికలోస్‌ లోఫా సరిగ్గా అప్పా 
౧ ౬. 
యిం క్చుయడ్నా నెల్తీసీగ, కొంతకాలం తర్వాత, అదీ ఆట్లాడీ తర్వాత పాట్‌ 
పాడీ యున్నట్వంటి మనస్తత్వం చేత ... అది ఎల్టీసీ పదవంశే యేంటో 
తర్వాతా చిన్న పిల్లల్బల్లో గూచ్చుంకే వీది బల్లోప్లా పంతులారిటువక 
౧౧ 59 NN గ్రా 
అట్పక్క చూడకుండా ఎలాబె_త్తన్రా అడి చ్చేవారోఅ దే పల యేది ఆఫీసోగూడ. ఆ 
౦ ౦ ౧ శ్‌ 
తర్వాత మూన్నెల్లా రెన్నెల్స తర్వాతనూ రిజయ్న్‌ చేసి వచ్చేసేను, ఆతర్వాత మరీ 
చ నా 
ఇంటివద్ద ఒకుగుండి గుడ చేనేదేమీ లేకుండ. అప్పడ్వయా్య మతాతగారూ తర్వాత 
మానాయ్న గారూ వారంతగుడా వుండిన్నారు. నా క్పెయ్యాల్‌) నట్వంటి పని 
గుజేంలేకుండె. మల్తీ వరంగలొచ్చి ఎంప్లాయ్మెం ఇుశ్సేం జ్ఞా రిజి స్థైష 'న్చేయిం 
చేసిన. అప్పుడు రెవెన్యూ మినిన్టుగారు (శీ; ... రెడ్డగారూ మా[పాంతీలఖుగా 
వుండిం[డి. వార్న! పోచ్చెరుంగూడ జర్గింది. సరై రనట్వంటి వుజోగచేదయా a 


కాలేజ్‌ లై బేరియన్‌ 5! 


యిప్పిస్తా మన్నెస్పిగూడ వార్తామీ యిచ్చి|ను. ఆయే, దీన్సరించి నే | పచ్చేకించ 
se లా ds ఆన గె ఎ 
(పోచ్కా లేదు, నా పేర్కూడా [పపోచ్చెయ్యడింది ఎంప్లాయెగ్టిం శుకం 
జ్నించి. నే నింటర్వ్యూకి వెళ్లాను. కై రెక్ట్రాఫ మార్కెటింగ్‌ (క్రీ =. గారూ 
అప్పుడింట ర్వ్యూలో వుండిం డి. నాతోపాటూ *.. (అ) ని గూడ ఉండె, మే 
మిర్వురం పరంగల్లు క్సెలక్షయ్‌నాం. ఒకవారం రోలూ ఉస్మానంజ్లూ |బుయ్యింగ్‌ 
తర్వాత నేనూ వరంగ ్ల9డ్యా ర్కెట్లో పోస్ట్‌ చెయ్పడ్డాను - | డింగ్‌ అసెట్‌ 
మార్కెటింగ్‌ నూవశ్నెంట్ల. సుమారొక్కూడు సంవచ్చరములు మార్కెటింగ్‌ 
సర్వీస్లా వుండిన్నాం. [గడింగె్య్రక్క తర్చీదు నాగ్య్యూరో పొంది యుండాల్సిండె 
మూడ్సంవచ్చరము_ల్తర్వాత కూడా (గేడింగు _కెయ్బింకు వంపబల్లేదు, ఆ వుజ్లో 
గంలోవుంటూ వుంటూ అంత కంటు మించిన వుజ్దాగంలో చేరుటకు ఎల్ల పుడూ 
(పయత్నిన్తుం జేవాన్ని. అదే పృకారం పల్లి క్సర్విస్క మీళన్‌ 'నెలెక్ళను కూడా 
కూచున్నం. శెవెన్యూలో చాలా యిష్టముంటుం డేది. అప్పు డెవన్యూ మినిస్టు 
ఎ ey 
గారూడా మా (పాంతీయై గావటి వార్భఆ్కారం గూడ లభిస్తుంద నెట్వంటి 
a ౧0౧ లు అవి 
ఆస్బాలా వుండిండె, కానీ అదీ చివరకు అడి ఆసే అయింది. ఈలోగా శెండు 
సాల్ళూడుసాల్లు పోలిస్సబి న్స్పెక్టరా రంద్రం యం. రావడంగూడా 
జర్గింది. కానీ వార్సఆ్కారం సకాలంలో దొర్క_లేదు. మొత్తమ్మద్రా అన్టెంట్మా 
ఓ క చక రు లు 
"క్కెటింగ్సూపరిండెంట్‌ - ఆ పోస్టు గూడా వేరు మాతం పెద్దగా వుందనుకోండి 
సూపరింశుండెటనీ. జ్రీతమ్మా(తం నూట పషదూపాయ ల్ల్రార్టి ంగుంటుండేది. 
దాన్మీద విముక్రి (?) గల్లింది. చివర్కి దానికి జిగ్నేశన్లేన. సరే, యీలోగానే, 
జడ్చిమల్రీ పర్సన్‌ పాన్కూల్మహూబాల్లో ప్రా, ఏదీ సొగామం గాబట్ట్‌, నాగా 
మంలో వుం డేట్యంటవ్యా- సెం గూల్ల బిన్తుంద 'న్బెప్పనీ మల్లీ [పయత్నం Crs 
అప్పుడ్డిల్లా పర్భ చ్చెయ్‌క్టుళ్లా **. గారుండిం డ్రి. వార్న (పోచయ్‌ తర్వాత అపా 
యింశ్మంటార్హ ర్రీ సో-నీ ఇకన్నేను చేశేను జా బ్లిె నయా న్సిక్ట్సై వ్రయ్‌న్లా, 
అప్పట్నించీ సొ గామంలోపన్ను వుజ్ళోగం గాబట్టి |గాజ్ఞయెట్‌ అయ్‌ బేరియ 
నానే ఇక్కడ్చ్ప న్చేన్తున్నాను. ఇప్పట్కి= ఎన్మిస్సంవచ్చరాల్సర్వీస్నిండింది. మల్లి 
పర్పజ్‌ మాన్కూల్‌ గవర్‌ష మెంట్‌ జూన్యర్కాలేజ్లా కన్వర్డ్‌ చేయ్‌బడింది. 
_ కానికడ్యూడా మరల్తీ ఎ[|దయ్యే (పన్నేమ్టుంళే నేను క్వాలీవైడ్కాద్‌. (గాజ్‌ 
యేట్‌ వది లై బేరియన్స్‌ కోర్స్‌లో కాబట్టి బీయిడ్డేసి సూగలనెంట్లా 
చెయలన్నెప్పీ పోన్ట్‌[గాజ్‌ యేళన్చేసీ జూన్య ర్లెకృర ర్లా మారాల నేట్వంటల్లా 
శుండున్నది. 


వ్యవహర - శీ: జూనియర్‌ కాలేజ్‌ లెక్చరర్‌ 


కేందం 2 జనగాం. కులం : (బాహ్మణ వయస్సు : 40 సం॥లు 
చదువు : యం. వీ, వీ. ఎడ్‌., బీ. ఓ. యల్‌. వ్యవహార ఖండిక : స్వవిషయం. 


ఇంతింత కాయ్డాల మీదా అపాయిం క్మెంటార్డర్లి చ్చేవాలు. అప్పుడ్వ 

రకల నేనూ శతెల్లు విశారద పరీక్ళలో చెనై న, ముదటి బేన్లా "పేనె నవాన్ని 
నేను. సారస్వత్పరిళత్‌ విశార్థ. మంచిస్తాయ్లో నడ్చేదది. చాలా 'పెదెత్తున వాల్న 
డిపించార్వి శార్ద పరీక్ళను. బహుశా ఈనాటి ఎమ్మే స్థాయూడ దాన? సమానం 
కాదే మోననిపి స్తుంది. అది రెండు సంవచ్చరాలకు పూర్శయిందా పరీక్ళు,. పందొ 
లేజైలొ మొదటిసారిగూచున్నాను. అది మొట్టమొదళ్చుచనో్మండి. తర్వాత 

గ a లు a 
పదై వొక్కటిలో ఉత్తరబాగమయింది. చాట్లొ ఇఐనై నవాల్లం తొమ్మండు 
గురమే. నూటయాబ్రై మంది మొట్ట మొద్ద గూర్చుం ఇ నల్లైతొమ్మిద్‌ 
'వేనైను,. తర్వాత చివర్కి ఉత్తర్భాగంలో పేవెన వాల్లిం తొమ్మండుగురం. 
ఆ పిశారదను యాబై మూడులోనె-అప్పుడాజ | పముకులుండె. అయ, రాజ 
_పముగ్గారు, నై జాం నవాబు, ఆ విశారదను పౌచ్చప్సీతొ సమానముగ అంగీక 
రించినటుగ ఒక ఫర్శానావుం కు అదృట్టుకోని, వార్షగరికో యిన, అప్ఫుడజ్లూసి, 
లు 0 ్‌ On | డు 

సరేవా అప్పడ్వర్కూ ఉజ్టోగం కొర్కూ అర్ల వాల్ల సంకా విపరీతమై 
పోయింది. అయిన తర్వాత వారూ పాచ్చెస్సితో సమానంగదా తీన్కుంటా 
లెమ్మ నైప్పని ఉజ్జోగా నికి అంగీకరించి ను. దా_న్లర్వాత ఇంటర్వూ జర్గింది. రెండు 
రోజు లింటర్వూ్య జర్షింది. అంత మందిండిరప్పుడు. ఆ యాభై మూల్లో సెం కాని 
మొత్తమ్మీద మాతం అంతా హెచ్చస్సీ సేసి నవాల. హెచ్చెస్సీ పేనె నవాలకి 
అవ ఓ... ౮ య 0౧ 
అప్పుడూ పయ్‌(నటా ఏక్‌ నవ్‌ వందా (డి! వ్వాల్బుండె, కానీ, ఒక (డు 
తక్కువా ఇవ్వడాన్కని వాల్లూ నిర్నయనైసుగున్నా రట. అయ్నప్పట్కి న్నీ 
దాంట్ల (గోడు మెన్ళన్‌ చెయ్యడం గానీ. ఆర్డర్ల సంపూర్నంగా యివ్వడంగానీ 
పమ. ఓ చిన్న చిన్న కార్టరూలల్లో వన్సిక్ట్సు నందామా 'లేక్చోశతె ఇంకా సగమం 
దామా? ఈ చిన చిన్న కార్లూలల్లో ేర్లు రాసి ఫలానా వూరుక్చొవ్మాన్చెప్పని 
ఇచ్చారు, ఆ, పోస్ట ంగాడర్స్‌. అయ్‌బటోోనీ నేను చక్కగా కమ్మం 
జిల్లాలో అ ఏబై మూల్లూ క మ్ముంజిల్లా గాదు. కమ్మం వరంగల్టిల్లాకిం దనే 
వుండె. అర్హ, అక్కాడ్కి టీచర్లా వెశేరు, ఎక్కడం శు_ గొొల్లంపవోడని. అక్క_డి 
గో్బ్చోవటాన్కి ముందు మది ర్ల దిగాలి. అక్కాన్నించీ వె రా బ నెక్కి గొల్ల 


జూనియర్‌ కాలేజ్‌ లెక్చరర్‌ వ్‌ 
పూడిలో దిగి గొల్హంపవేోడ్కు బోవాల. అయెై ఆ గొల్పంపవోడ్కు - అది 
మూడ్‌ మైల్లుంటుంది. నడ్చిపోయ్ను. అంతా అడివి పదేశంలాగా, అంతా క్రొత్త 
కొత్తగా అన్పించింది. అక్కడ వాల్థంతా బహుశా నేనన్కుంటా కమ్మకాపులో 
యేమో వుంటారు. 'వాల్లంతా జొన్నలని నానబెట్టి నీల్లలో దంచుకోన్దింటరు. 
దంచి అది అన్నం వండ్కొన్టింటరు. జొన్నన్నమంటారు వాల్లు. దాన్ని చూసే 
సరికి నాకు బయమేసింది. కని, ఇంటినించి బోయెటప్పుడు ఎందుకై నా మంచి 
దని. శన మూ డ్చేర్ష వియ్యమ్మా[తం బట్కపోయింటి. ఆ మూడ్చేర్ష 
బియ్యాన్ని తొ "మ్బిది రోజులు వొండుకొ నిన్న, అదీ ఒక కర్నాలింట్లో వుండే 
వాన్ని. ఆ ఆతా కోడండ్లూ వాల కీ ఎడిబడక చెరొదిక్కుగా వొండుకొనేవాల్లు. 
ఒక పెద్ద వరండా వుండేది వెన్సకు. వోల్లాగా వుండేది. ఓ పక్కకు కోడలొండు 
కు నేది. న్‌ పక్కక త్త వొండుకునేది. మద్యన నా పొయ్యి. ఒక చిన్న బొగ్గుల 
పొయ్యి బెట్కు-నేవాన్ని. దాన్మీద అన్నం వొండుకునేవాన్ని. ఆయి, కోడ 
లింత ఓ కూర ఏదో పచ్చడో పె_ అత్త ఇంత చెరోదో శెచ్చిచ్చేది. ఇద్దరు 
కాంపిటీశన్‌ బడేవాల్లు - పోటీ బడేవాల ల్లన్నట్నాకు. అట్లా, నే మొత్తమ్మీద 
తొమ్మి| దోజులక్క డ్లడిపిన, గడిపి ,అస్పుడింతలో శే అక్టోబర్చెలవులేవో వ చ్చినయ్‌. 
మల్లా మా వూరొచ్చిన, 
మొత్తమ్మీద మస గ్యూచ్చున్నాననో్క్కండి. కానీ అప్పున్నాకింగ్లీ 
శైలియదు. ఇంగ్లీ క్‌ ఊమేబీసీ సీ డీల్లూడారావు. ఆ ప్పన్టు పేపరు త్తదే యిచ్చొన్తుంకు 
వాల్లు యేమన్కున ఎరు? ఇత డేదో బయడి పారీపోతున్న డన్కున్నరు. అప్పు 
డ్చాల స్ట్‌ Yక్టుగ జ రెవనోండి పరిక్ళలు. పబయ్యుని నిమిర్లో, అహా6, పబయ్యుడులో. 
సబ య్యేడు సప్టిమెం|టి కేండెట. ప్ప చపరాదిలి= పెనేక్‌_అచే సృరాసిచ్చొ 
చ్చిన. 'సెకండ్చేపర్కు. పోనేలేదు. లెక్కల్పరీక కోయ. కాని లెక్కల్క_ంచెం 
బాగ్నే |కుశ్చేసుంటి గాని ఆ లెక్కల్లో నేను కొంచం అతి తెలివి చూపించి 
ఏదొ కటినమయ్న లెక్కలు ముందు ' శెయ్యాలె, సులబ మైనవి తర్వాత జెయ్యా 
లనె పద్దతిలో కటిన మెనవి ఇటో్కోనీ సులబ్యమెనవన్నిి* =. ఇప్వీ బి తర్‌; 
అవ్వీ బోయ్నయ్‌. మొత్తమ్మీదా. ఆ పేవరట్ల జెడిగొట్న. అప్పుడు మా 
తమ్ముడు, చిన్న తమ్ముడూ, పాలిశుక్నిక్కులో పాచ్చెస్సి చదువు ండేవాడు. 
అదీ నేనుండేట్వంటి సెంటరు కెదురుగ్గ యిళ్లె. సైన్సు పరీక్ళ వొచ్చింది. సైన్సు 
గూడ నేను జద్వలదు. కె మ్‌స్టి 9 ఆక యేమీటొ నాకు చెల్వదు. ఫిజిక్సు అంత 
గం శు దెల్వదు. బయాలజీ! అసల్నేను ఆ పరీక్ళ ఇవ్వద్ద స అన్కున్న. ఇంగ్లీ శూ 
సైన్సు లొదిలిపెట్టి మిగతా యిచ్చుకోచ్చు. తర్వా తెందుకంళు పేపర్ర్వైజుగిచ్చు 
కోచ్చుగదా? వ “అన్నా! నువ్చేపరంత పాడు జేన్న వదీయిదీ' అన్చెప్పి 
గోల పెట్టండు. ఏం జెయ్య్మంట|వాంబు కొంచం చైన్సన్నా రా|శమ్మంటాడు. 
ఏ| మాయా ల్నేనూ అంకు నేన్కొని యేదో 7నైనైప. అ దా సాన్నాడు. 
అంశు చెపా మరీ అన్న. అంకే శెమిస్ట్రీ 9లో. మాతం నాకేమీ చెప్పొద్దు, 
ఫిజిక్సులో యేమన్నా అరమ య్యేదై_ శి చెప్పు అన్న. పొద్దటిపూట బయాలజి 


sj వ్యవహార ఖండికలు 
వుంజేదన్కోండి. బయాలజిలొ వాడు యేదొ కొన్ని గౌసే స్పెప్పిండండి అయ 
తర్వాత పరీక్శక్సోయ్న. సరిగ్గ నా అదుక్టం కొద్దీ ఇవ్వే వొచ్చినయ్యండి. కచ్చి 
తంగ యీ శెండు (ప్రశ్న[లాసిన. ఈ మూడో (వస్నెట్లా! ఇహపెట్లాన్నె ప్తి స్తిర 
నుట ఇగ టయ్‌మయై వున్నదిగద. 'తెలబుగ్మీడియ మేనాయ్‌. తిన్లేన్తుంచు, విశా 
జంతువుల గురించీ యేదొ వున్నది. జనల్గా గొశేశ్న. మా తమ్ముడో న్టైప్పిన. 
అన్నా! వీటికి - అంఖు ఒకొక్క (పళ్నకి ఎన్మిదెసి మార్కులన్నట్టు - వీటికి 
మాతం తప్పకుండా నీకు మూడైదుల పదిహేను మొర్కులొ _స్త్రయ్యన్నాడు. 
ఆ(, మంచిదా అన్నా. ఇంకో పేపరున్నదిగదా. ఇగ దాని కెట్లు రా అంటి. నేను 
గెనైస్టెజె_ప్త, ఒ స్తై రాసా, లేకుంజులే, నీకు నక్ష మేమున్నది? అన్నడు. అంచె, 
మంచి(దా అన్న. అనంగనే అప్పుడూ ఆర్కి మెడిస్సిద్దాంతమని వొక బొమ్మ 
దింపి జూపిచ్చిండు. చూపిచ్చీ అయస్కాంత మదొక ఇృప్పొడు. అది కొంచ 
మర్షమెంది. సరే మల్లీ పోయినాన్‌. సరీగ్గా అవే వొచ్చినయ్యండి. అవ్వి రాసేన్న. 
రొండు. డాంట్లోగూడ అం తె. రొండు రాళ్న మూడో దాన్కెట్లా నెదుక్టుంటూ 
వుంకే ఎక్కడా ఏమీ దొ ర్హ్కృ-లేవు. కెమిస్ట్రీ? అసలి మనకాసే లేదనో్యండి. ఆ 
ముచ్చశే పన్లెద్దేద్దాన్ని .అయ్మ్న తర్వాతా,చూడంగ చూడంగా ఒకటి కాంతి రుజు 
నూర్గమున (ప్రసరించునూ అని వొక [పళ్న వున్నది. నాకూ చిటుక్టున వొకా 
యిది గ్నాపక మొచ్చిందండి. ఆ రాత్రిపూట నాతోపాటొక పిల్ల వాడూ పరిక్శివ్వ 
' టానికొచ్చిండు. ఆయ్న పాపం ఎన్మిస్సార్లా, తొమ్మిసార్లో యిచ్చిండన్టోండి. 
ఇచ్చి పాపం వేలయిండు. నేను నిద్దరపోతున్న. చటుక్టున . మెల్టూవచ్చేసర్కల్లా 
మా తమ్ముడు మూడు కారుడ్డు పట్టుకొని వాటికి పొక్కల్లేసి ఎక్కాబుడ్చెట్టి 
వాడు చూపిస్తున్నడు. అది చటుక్టున గాన్న పక మొచ్చిందండి. అక్కడ ఒక ఎక్టా 
బుడ్బెట్టి దింపిన. టయ్‌మున్నదిగజా మనకీ. మూడు కారడ్లు దింపినా. వాటికి 
రం|చాల్లాగా బిట్ల అసలు కాంతి పడుటాడేదొ బీౌెమ్మృలాగా చేసినా దాన్ని 
చేసి చానికీంద యిట్ల యీ. |వకారంగ యిట్ల _రుజుమార్గమున (పసరిస్తుంది. 
లేక్చో తే దానికడ్డమ య్యేట్టయయై [పనరించదు. అదీ ఏదొ కాస్త కొంచం గేసు 
రాసిన్నండి. ఒచ్చి చెప్పిన మావాడికి. అయ్యె వాడిజ్జూంసి అన్నాడు --అన్నా తప్ప 
కుండ దీంట్లొ గూడ పడ్డను మార్టులొ_స్తయన్న డు. మొ_త్తమ్ముపయ్‌ మార్గులు, 
సయ్‌పోయ్నమైగదా సనైన్సులొ. కాదనుకున్న నైన్స్‌ పాసయ్‌పోయ్నట్లు. 
పోతివా లెక్క.లున్న ది. ఇవా తక్కీనవాట్లల్ల (పదాం టగూడా అర చె ననే 
మార్కులొచ్చినయ్యన్కో్కండి. తెలుగులో నాకు ఎన్నయ్యరయు మార్గు లె ౦ది 
క హాచ్చస్సీలో,. తర్వాత ఆపృనల్‌ సం స్కుతముం డె. అట్లా పాచ్చెస్సీ 
ఎసైన, 
రచనా వ్యాసంగం విశ్యంలో కాస్త చెప్పాలంశే నేనూ కాం|గస్వాలం 
టీయర్ల, కాం|గన్వర్మర్లా కొంచెం తిర్గుతూవున్నప్పుడూ దాన్మీద కొంచేం 
ఆసక్‌ కలింది. ఆయు నేనూ చిన్నప్పట్నించికూడా కొంచెం స్వతం[త బావా 
ల్భాలవాన్ని. ఈ రజాకర్మూమెంటయ్‌ పోయి _న్షర్వాత పోలీసేక్ళ _న్ల్షర్వాత 


జూనియర్‌ కొలేజ్‌ లెక్చరర్‌ కక 


యిక్కడ యేర్పడ్నట్వంటి యీ కాంగ్రేసు. (పబుత్వపు పక్ళమేర్చడి రజాకా 
అల ణి | అచ 
ర్లనూ తర్వాత ల యేశ్వే సేట్వంట్పద్దళ్లా మిల్లీ "లపల 
న్నవో ఆ సందర్భాల్లో కూడ నన్ని కేంపులకు శవోయంగ వుంటూ అటు 
_ కార్టగెస్కమిటీల్లో గూడ తిర్లుతూ వుండేవాన్ని, కొంతగాలం రామానంద తీర్చ 
గారి వెంట గూడ తిర్సి నాను. తర్వాత నెర్ఫొట్ల మొదటి 'యెలకృన్ల లొ ఎన్నికల 
కా(చెకమముల్తొ మొ త్తమ్మిర్యాలూడా తాలూకా, దేవరొండ తాలూకా, 
౧ —0 a UU 
నల్గొండ తాలూకా ఆ |పాంతాల్లో ఎక్టున్ల తిర్లినా. ఎంద్కంశు ఆ జిల్లాప్పుడూ 
౧ లం VN NM ౧౫ 
నల్గొండే కాబట్టి. అప్పుడెక్టువా సన్నిహితంగా. ..గారోని వుండేవాన్ని. నాకు 
౧ ౬ UN అలి 
చిన్నపున్నించి గూడ జాగా పొటల్వాడడం, నాటకాలు వెయుమ'ేది నాకు 
బాగా అల్వాటు. నేనూ పద్నాలుగూ పద్మూడు సంవచ్చరాల పిల్వాడుగా వున్న 
ప్పుడు ఒక చిన్న నాటికరాసి “పరమానందయ్‌ సిళ్వుల కదలూ” అనేట్వంటి 
దాన్ని రాసీ, నేనే దాంట్లో పరమానందయ్యగారి గానూ తర్వాత కొందర్నా 
క్సంబందించినట్వంటివాల్లు మా తమ్ముడువాల్లు వీల్లతో నాటకం వేసేము. ఆ 
ప్రకారంగా రచనయందు ఒక రకమైనట్వంటి ఆసక్తి అప్పుడే కొంచం 1పారంబ 
మైందనవచ్చు. తర్వాతీ యెలక్ళన్ల |పచారంలో ఎక్షున నేను ఆనకి చూపినూ 
ర్‌ ౧ > లాగ ఆం 
ఎలక్ళన్ల (పచారం కొరకు నేనే స్వయముగా గేయాల్ని తయా గ్లేని పాడేవాన్ని' 
అవ్మాగా ఆ |పజలయొక్క. ఆదర్నగూడా పొంచేవి. ఇటూ నాయులుగూడా 
చాలా దీన్ని మెచ్చుకునేనాల్లు. దా_న్ల్గర్వాత ఒక రకంగా ఇటు నాకు యీ 
((వెరన కల్లించినట్వంటి వారు... .గారన్చెప్పవచ్చు. చేను...గారు స్టూడెంటుగా 
వున్నప్పుడూ వా(రూము వెల్తుండేవాన్ని. నేనూ వారూ యిద్దరం కల్సి 
కూచోనీ సాదార్నంగా యీ చర్చ ల్బేన్తుం జేవాల్లం,. అప్పుడే నాకస్టు యెమ్మే 
చేయాలె, నేన్నాజీ_ంలో చేస్తానా అనేట్వంటొక ఆలోచ్న కల్లింది, అప్పటివర్లు 
నేను ఏమీలేదు ఒక తెల్గు విశారదతప్ప. అయ్సై,...గారప్పుడు “నవ్వనిపువ్వు' 
అనేట్వంటి ఒక చెయనాటిక రాశారు. దాన్నా చారంగా చెస్టోనీ సన్గూడా ఓక 
చిన్న గేయ్నాటిక రాసిన. దానా వారు నాక్చాగా _పోచ్చాహమిచ్చి ను. అక్ష 
న్నించీ ఇవాక్పుడప్పుడు నేను గయా[లాయం కొన్ని పత్రికలకు సంపించడం, 
వాట్లల్లో అచ్చుకాన్లం. దాన్గొ నాక్ళాగ |పోచ్చావాం కల్లింది. తళ్వాత యీ 
౧౧౧) Co = న్‌ న ౧ 
జనామలోకూడా యీ,*,*,గాథూ ' తెలుగు వెలుగూ అ నెట్వంటి పేరా వొక 
ప(శిక నడ్చిచ్చేవారు. దానికి నేను వేసాలూ, కొన్ని కదలూ, శేయాలవ్వి 
రాసుం డేవాన్ని. చనిపోయ్నాా రూ. .గారని వారు “వెలుగు” అనట్వంటొక 
ప తిక నడిపించేవారు. దాన్లో నేను - అది పక్ళప| తిక - (పతి సంచికలో నాయొక్షా 
యేదైనా ఒ[కచన వుంటూవుం డేది. ఇగ్దాన్తర్వాత నెను. ప్రక గందరూపంలో 
రచించినట్వంటి పుస్తకం యేదై నా వున్నది అనంశు ఈ తిర్పతి వెంక కుశ్వర్ల 
ఫఏుదవారు మా యిల వేల్పు---వార్చేర్మీద నేన్సీనివాసశశక మూ అ నృెప్పెని 
ఆట వెలది |వుతాల్లూ రాసిన. అదచ్చుగూడాయింది. అది చాలా వర్గు చాలా 
మంది దాన్బాగొవున్నది అన్ఫెప్పెని మెచ్చుకున్నరు. చా_న్లర్వాత అప్పుడప్పుడు 


56 వ్యవహార ఖండికలు 
ను ప. ఎక్టువా రాస్తుంటాను. పజ్జా|లాయడమం+ునే నాకు చందో బద్దమైన 
రచ్న చయ: ను ం కనే నాళ్చాలా ఆసక్షి, “ఎంద్య_ంశే చందోరహితమయ్న ట్వంటి 
రచన అద్‌ ఇాళ్వతంగా వుంటుంది అనెట్వంటి విశ్వాసంనా న్షేదు. ఎంద్యూంకు అవీ 
ఏవో జావ కక్‌తా్రిలూ గాలీపాటల్లాగా అపీ గాల, ౪ విత్వాల్లాగా వుండిపోతా 
యనే — విశ్వాసం కలవాన్ని "కాబట్టి చందోబద్ద మెనట్వంటి రచనే చేన్తూ 


వ్యవహర్త- 8: రైతు 


క ములుగు, కులం; మున్నూరు కాపు, వయస్సు ; 54 స:॥లు 
| చదువు: 5వ తరగతి. వ్యవహార ఖండిక ; ములుగు పాంతం. 


ఈ | అడవులో నిండీ కొంతకాలం అడ వైంతువులో బచాదవ జే 
వాలి లి క్కడ యీ వెవ్బాయ్డార్లు. కొద్ది కాలంనుంచీ యీ అడవ దొలిగ్పోయీ 
పంట బూముల్మంచి . పంటల్పం జేట్వం టిగా మార్బోయ్నయ్‌. ఇక్కడా 
రామప్పొ, లక్నారం, గనపురం అనే యీ మూడు చెక్తూ యీ తాలూకాలో 
"పెద్దవి. వీటి దగ్గరగరగరా వొష్కొాక్క చెన్వెన్కా అయా పదీ పర్పైను వెల 
వర్కూ. వరి కాస్తూ re యా మూడిల్లో మంచి పుట పండుతోంది. ఇంత 
క్పూర్వం యిక్కడడ్వుల' న్నష్పుడూ యీ చెర్వులెన్కాా యె క మొక్కింటికీ నాలు 
గూడు బస్తాలు పడటం గూడా కళ కమ య్యేది. అప్పు డడి పైంతులపాలయ్‌ 
పొయ్యేది. ఆ రోజుల్లో యా | పొంతంలో అనేక మంది దొంగలు యీవేం 
తీయులను కీడించి " సొమ్మునుదో చుకొని పో యేవాల్లు అప్పడ్‌ పబుత్యం 
యెక్కువ యిక్కడా అంత కం టో ల్నెయ్య లేనట్వంటి ప ప_ర్రిత్లో యీ అడిప్‌ 
(పదెసెం గాబట్టి వారికంతా చొరవ తీస్కునే సోమతను కోల్పోయింది. సరే; 
ఇప్పుడా చిక్కు_ల్లేవు. ఆ రోజుల్లో వొకొక్క ర చై_తు తమ చేన్లన్షాపాట్టానికి ఒక 
'యెకరములో 3 డూ మూడు . మంచెలేస్కాని కాపాడినా యీ పోరతం లుండే 
పొలాల్ను కాపాడ్కునే సే సక్రిలో లేకుండా వుండేవారు. సశే, ఇప్పుడు యీ 
చెరువ్ల కింద వుంజెట్వంటి బూములు యీ నీరు నిరుపయోగం గాకుండా కొన్ని 
లకృల పుట్టుబండిస్తున్న రన్చెప్పనం శే సరె ఆనాటికీ నాటిక్టూసె చాలా యీ 
తాలూకా ముందు కొళ్చిందన్నెప్పనే అనుకోవచ్చు. ఇంకో విసేశేందంశు యీ 
పాంతంలో యీ చెర్వులేకాకుండా మంచిగుట్టలూ, జాలుగల బూములూ, 
గోదావరీ జెల్లాలకింద పండించ్చేట్వంటి . బూములూ చాలా వున్నయ్‌. ఆ 
బూముల కింద పొగాకూ, మిర్చీ యిటువంటి యింజన్ల ద్వారా, పంపు సెట్ల 
ద్వారా అనేక పుట్టు పండిచ్చెట్వంటి ఆస్కారా లేర్పడ్డయ్యి. ఇ సుడు యేటూ 
ర్నాగారం ఆ [ప్రాతతన్లో. మిర్చీ యిట్వంటి పంట విసేశంగా పండునే వుంది, 
ఇచ్చాలావర్కూవిల్వయ్న వస్తువా మన పదే సెంలో గు ర్థింప బడ్తున్న ది. ఇదే 
కాకుండా యిక్కడా యీ అడన్లు యెవయున్న య్య యీ అడవుల కలుప 
కొన్ని కోట్ల రూపాయు విలున్లలది యిది చాలా దూరం వర్కూ యిక్కన్నించి 
పంపించ బడ్తున్నది. “దానివల్ల బాలా లాబం కలుగావుంది. అటు పబుళ్వాని 
కిక పజల మజ్జలో. ఈ కల్ప చాలా వువయోగపడ్తావుందీ. ఈ కల్పయింతా 
అంతా * అనటానిక్వీల్లేనట్వంటి కల్ప యు వెల్లి పోయింది. ఇంకా విసేళంగా 


8 


క్రి వ్యవహార ఖం డికోలు 


యీ. [పాంతంలో కల్ప వున్నది. ఈ కల్పకూ తగినంత విల్వావస్తూనే వున్నది 
[వబుత్వానికి. అదేకాకుండా యీ |పాంతంలో కొన్ని బొగ్గు గను వుంట 
య్య న్చెప్ప నేదూడా అనో బడ్తున్న ది, పబుత్యం యీ దుస్టి దిస్కోనీ, అక్క 
డక్కడ వున్నాదా లేదానె పర్ఫోదన్టేయించీ వొకశాలతి వున్నట్రుగన్క.ఇమే ఆ పాం 
తంలోయీో బొగ్గుదిసేట్వంటి పద్దళ్లేర్చాజ్టేన్నే యా పొంతంలుండే కొందర్కి 
జీవ్నోపాది యెక్వకల్గ్లటానికాస్కా రముంది. (పబుత్వానిగ్గూడా దానివల్ల 
అనేకలాబాలూ అనేక సవ్యర్యం కలగటానికీ ఆసారమున్నట్టూ.._ యింత 
కుందు కొందరింజనీరు యీ పాంతంలో బొగ్గున్నది అన్బెప్పన్నెప్తున్నరు. 
దాన్ని దుస్టియుదు పెట్టుకోవాల న్చెప్పనీ దాన్కొరగు తగు సెద్ద తీసో్కోవాలన్నె 
ప్పనీ నేను వెక్తిగా వొక మనస్టిస్తన్నాను. పోతే ఇక్కడా కంక అనే వొకా 
కుదుర్గు, దీనివల్ల కాకితం యిటువంట్‌ చేసే అందుకు చాలా వుప్యోగప డే కర 
వుంది. అంక బొంగు: ఈ బొంగు నిరుపయోగంగా ఆడవులంబ కాలి పోతా 
వుంది. అది వతియేట దాన్ని పోగు జేసి కొన్ని లకృల రూపొరయు విలువగల 
బొంగును యే' పరి నిమకిందనో పెట్టి కాయిదాన్ని తయా ర్చేస్కున్నట్లయ్రే 
చాలా బాగుటుంది. అ దానివై (వబుళత్వానికి యే (సెద్దా లేనట్టు నావెక్తి, 
చూపులో కన్పడ్తావుంది. దీన్ని సెద్ద తీస్కోవాలనీ నేను పబుత్వానికి ఒకా 
జ*డ తెల్చినా వాన్నిగా చెప్కుంటున్న. _ మరోటి. లక్న్నారం చెరువ్కిందా 
దోదాపు పన్నెండు వేల యెకరాలు పా రేట్వంటి సవ్మర్యంగల ఆ చెరువ్క్కూ 
కాలన్హ మరమ్మత్తులేని కారణంగా ఆ నీరు (వుదాగా చెయ్యమ్మడుగనె వాగులో 
వడింది. అది తప్పకుండా యే గోదావరో 'చేర్తునే వుంది. దానివల్ల యే 
(పయోజన్లే కుండా పోతావుంది, ఆ కాలవను దురుస్నెర్ద నికి పబుత్వం . యింత 
వరకు యెందుకాలోచిస్తున్నదో? ఈ పాంతప్పు రైతులు ' చాలా బాదవడ్తూనే 
వున్నరు ఓకసారి దీని క్రగిన సర్కారీ పెద్ద వుజ్జోగులు చూచి అవృరమన్కున్న 
ట్వి చర్య తీస్కోని అ కాలవ సప న్చెయిల్చినట్ట యే, యిస్పుడ్పచ్వే లె శ్రాలు 
వానేవె అ_త్తఎ్పకుండా యిర్వయ్‌ వేలెకాలు పొరేట్యంటి సదుపాయ - మెర్చ 
డుంది. దానివల్ల _ తిండిగింజలు పండించుటానికి కొదస్తకుండా పండించే యేళ్చా 
ట్లరు_గ్రది. (ప్రబుత్వం దీన్నయ్న (సెద్ద తీస్కోవాలనీ మరో" కోరక. మాచే 
కాకుండా యిక్కడి (పాంతప్పజలందరూ ఆ. కోరీకలో వున్నరు, సరే, ఇంకో 
విశయమే టంశు._ యీ (ప్రాంతంలో యిప్పుడు యెక్కువ దాన్యం వండు 
తుందనీ, యీ దాన్య _ మిక్కన్నుంచి యెగుమచ్చెల్దుానిక్తీ యే ర్వాటయ్న 
ట్వంటి వొకాలారీ సప్హయ్లాని. యిట్వంటి_ సష్టయ్యయై వరంగల్టీస్క వొయ్య 
రం దముం ఉషా చెక్తున్నం. ఆ జీన్‌ యిక్కన్నంచక్కడ్డన్క _ వెళ్లేట్వంటి 
కర్చులూ యిట్యుఃటియో రయ్తుల్మీ ద్వడకుండ" యిక డా ఇల్వయ్‌ | మిశిన్లు 
వటి రెడుబె జే యెంద్గంకే యిక్కడ్డాన్య మెక్కువృండు తున్నన్లావట్టి 
అ మిశిన్లు గాన కిక్క డ్పెట్టినట్టయైై-అం కే రయ్‌స్మిల్‌ ఎ-ఇక్క-న్నె వియ్య నయా: 
రల మా రయృుల కువ యోగవడ్తుంది. (వబుళ్యాని గూడా యిక్కాన్నుంచె | 


రెతు 59 
క్కుడో్య తీన్మపొయ్‌ పత్యేక వయ్‌న్టి పరి ర్హ్సిశైకుండా వుంటుంది అని ఒకకోరిక. 
"రెండోది. యీ Oe యెక్కువ వ శ్రీ పంట పండుళావుంది. ఈ పతి 
పంటనూ పోగుచేసి నర్య్వాతా యి పత్తిని యెక్కడో, యెగుమశేసేదాని 
కన్నా యిక న్నే గింజ తీసే నటనంటే పరి| సమ గన్కేరృ ర్తే యా | 
లకూ కొంతపని దొర్కుటమే కాకుండా యీ పాంతంలో దొొర్కినట్టుంటి వ పత్రీ 
యిక్కన్నే సు బమయ్యీ ఆలికగా యితర (పదేసేలకు యుల్డి పోవటాని 
కాస్కా=ర ముంటుంది. అదొక్క_ళ్చు_నై జాగుంటుంచే మోన్ఫెప్పనీ అనో 
_బడ్డున్నది. ఇంకో కేుంటంకే- యీ (పాంతంలో యెక్కువ్నంది చిన్న. పై 
దార్జున్నరు. కొంత మంది 3 పెద వశ్లుదార్లు- అంకు_కెందరికి పద్వేల యెకాల 
వరగ్గూడా యిక్కడ బూమి వున్నది ఆ బూమి నీరుపయోగంగ ఒడిన్నది. 
వబుత్వం ఆ బూమిని తమ స్వాదీనం జెసోనీ అవృరముయ్ను చెర్య- కింద. బెట్ట 
డమో యా లేకబోతే ఆ పన్హుదార్లా కాన్టు చేయించటమో స్రష్ట సన అట్లు 
'పడిన్నంతలోవటా యో రోజుల్లో జీవ్నోపాది లేదని మొత్కు_ నె రోజుల్లో పజలు 
అట్ల. నిరుపోోగంగా పడింటం _మంచిద్దారేమో! దానికి యేదయ్న్మా సదుపా 
యాన్ని. ప వాట్ని కాస్ట్‌ కింద తీస్కుంటమయ్నా యా లక్పోతే దానికిం 
"కేమయ్నా కారణంచేత వట్టిగ పడుంటకుంట చెయ్యం మంచిదీ . అనీ అన్విన్తు 
మూడో దేంటం శు యా (పొంత లో Sn యిట్వంటి (వుక్శాలు 
నీశంగ వున్నయ్‌. కాబట్టి యిక్కడ అగ్గిపుల్లల కృంబందించినట్వంటి వొక 
wes యిటువంటియ్‌ “ఇట్టన్నట్టర్వై “యిక్కడ అగ్గిపుల్ల లు తయార ్రే 
యిక్కడనే యో | పజలకు, యో 1పాంత స్పజలకు నవ్క రెర్కుతుంది, జీతాల్డొ 
రు_క్షయ్‌. వనిగుడ దగరయృంది. కల్ప దగ్గ ర్లొరు కుంది, ఈ దుస్ఫీ నృెటోనీ 
యిక్ష_డా పథిసెమ లే. దయ్నా తీస్తే బాగుంటుందేమో? 
ఎందుకంశు . దగ్గరున్న కాడ దీ నెనే చాగుంటుంద్లచా? క రక్కడ్నో తీష్క 
పోయ్‌ చేయించిళే పలీతముకన్నా. యిక్కడి స్తే నే పలిత మెక్కువుంటుంది అని 
నేను వుద్దెసెవడ్తూ మరొకసారీ- ఈ మాటనే యిదివ ర్కెన్నోో సార్లు (పబుత్వాని 
“క్పెప్సిన, ఈసారిగూడ యీనాడు చెప్పాలనృెప్పని చెపున్న. పొతె, యింకో 
కుంటంకు- యూ యీ |పొంతమై కుత్తడి, గుంతలు, లోయలు, వాగులు యియ్‌ 
విసేళంగ సుప షల్‌ ఇంకా (సబుత్వం అనకుంకు యీ ల్‌ రొయ్యలూ వాగులక్తు 
అడ్డుకట్టు కట్టినట్ట యే యీ అడ్డుకట్టవల్ల యింకా కొన్ని లకృ లె కాలు వారే 
ట్వంటి" సదుపాయా లిక్క చేర్చ డ్త డ్రయ్‌. అంశ, గోదావరీ. యీ నది యిక్క్ల 
డ్రైదాపు కొన్ని వందల. మయ్‌ల్లు యీ తాలూకాలో. నడున్తున్నది.. మరి యీ 
గోదావరికి. అదే. ఆనక ట్ల కరే పారేట్వంటి సవ్మర్యా లున్నయ్‌. ' అదొక వేల 
(పబుత్వం [దుస్టియందు 'తీసుకున్నట్టరెక త్రనేత గాక్చోయ్నా మరొకచో 
లు ఊఈఊడయా యీ తాలూకాలో క డే గుర్తు య. దానికివ్వాలాకయ్నా 
“కొంత కాలానికయా్న. ఆ నా. me జ్‌ సే స యీ పాంతం పూర్తిగా 
పయ్‌ర్పచ్చల్తో నిండిపోతుందన్నె ప్పెనె సె ని గూడావుందెః ఇంకొక శుంటం కే- ల” 


60 : వ్యవహార ఖండీకలు 


తాలూకాలో అడువుశ్లెయట్టి తగినన్ని రజ్బర్లు లేవు. ఏటూర్నాగారం తర్వాత 
మనం తూర్పు గోదావరి జిల క్పోవటానిగ్గాను యిట్నుంచి మనకు తో వేలేదు. 
కాబట్టి గోదావరిపయ్న యేదో పం తెనయ్నా, యా లేకపోతే, యింకేదయ్నా 
సద్పయాల్లల్ల జేసి యి బనూటు అవలిదన్మ- యేస్తే యిటిక్కన్నుంచె విజయ్వాడా 
బ|దాచలం 'సయ్‌న్ను ంచి తూర్పుగోదా వర్షిలకు బోయే దాన్కన్నా యిట్నుంచి 
దగ్గర్షగ్గరా యే నాల్బయ్యాబయ్‌ వ వ యేల్ల తోనే తూర్పుగోదావర్డిల్లా చేర్కునే 
అవా. సెం వుంది. అట్ల లేకపోయి తే కొన్ని వందల మయ్‌ల్లు దిర్లీ తూర్పు 
గోచావర్డిల్ల కు పోవల్సివస్తునది. అయ, యీ తాలూకాకు యిదవనర మని 
గుర్తించాలన్నెప్పెనీకోర్లం జరుగా వుంది, ఇంకో విసయ్యేంటం శే, యో 
పాంతంలొ వేసె రొడ్డెవయ్టున్నయొ మల. గునుంచి కిందికి - యేటూశర్నాగారం 
వరగ్గల రాయి, మెత్తటిరాయ్‌. దీనివల్ల పలుగు లే స్థెమయ్తున్నిదంచు- (ప్రతి 
యేట చ్చెడోయి ఆ సరకులూ బస్నడ్చటాస్కీ, బఒన్లు నడ్చుటాన్రీ అవ స్తయ్‌ 
పొయింది. కాబట్టి దాగ్నికన్నుంచక్ల్ష_డ్లన్లా వొక్సారి" (ప్రబుత్వం కస్టపడి తారో 
డానీ, సిమెం|టోడ్లానీ వేస్తే పతియేటా అయ్యే కర్యూ మిగి ల్పొయ్యీ (పజల్టు 
న వ_ర్య్భంగా వుంటుందేమో అని అపుడప్పుడూ నేనన్కుంటున్న. సరే, ప్రబు 
ళ్వాని కెన్ని బాదలున్నయొ్య అచ్చెప్ప లేనుగాని యిక్కడున్న విశ్యాలు మాతం 
మేమిట్ట జే_త్తె బాగుంటుందే మోని కొందన్పెద్దల్లో నైప్తున్నా. ఇప్పుడ్మల్లొక్సారి 
యో ముల. గ తమకు చెలిమె య్యాల'న్చెప్పనను,ంటున్న. ఇప్పుడు యా 
పొంతం యిప్పడివరకు |వుద్ది జెందలేదని గాదు. దాదాపు వంద సంవచ్చరాల్కి=0 
దట మొలుగు అనె [(గామంలొ యిర్వయ్‌ రెండు యిన్లతొ వున్న ట్వంటి 
వూరు. ఇవ్వాల, ఇదే (గ్రామం పది పూను వందల యిన్లతొ- వందసంవచ్చ రాలకు 
ల. వరకూ అయ్న వుద్దిది. ఇంకా యిక్కడ |వుద్ది గావటానికి అనేక 
ఆవ్కా-సే లున్నయ్‌. ఇప్పుడ తాలూకాలో వుం 'డేట్వంటి వుల్లు చాలా చిన్న 
వుల్లూ, కొన్ని బేచిరాగుల్లు. జేచిరాగంచు దీపం లేనట్వంటి వుల్లు. సుమా రీరెండు 
వందల యాబయ్‌, మూడు వందలూగల "పేర్లతో వుండినట్వంటి గామాలు గల 
యీ తాలూకా యీనాడు జననం కె గలట్వంటి వుల్లు దాదాపు వందకు వందా 
'యాబయ్ము. మించి లేవు. మిగతయన్ని జేచిరాగుల్లు. ఈ బెచిరాగుల్లు మొలుగు 
నుంచి కిందికి అంకు యేటూర్నాగారం వయ్‌పు వేగులపాడు, మెట్టుపాడు అని 
యిట్వంటి పొల్లతో నిండినట్వంటియున్న వూల్లూ కొన్ని వందలు. ఆ పచేసేన్ని 
పబుత్వం అచాదు జెయ్య టాన్ని. యేదోలా కార్నం తీస్కోని అంకె యేదయ్న 
'కార్నమంచు- ఆజాదీ చెల్టూన్కీ అక్క డ్చెరున్లూ కుంటలే త్తె మనుశులొయ్ని 
వ్సించటాన్కి వూ ర్లావటాస్కీ కారనమయ్‌ంది" అయ్రింక్‌ కో శేముందం కే. యా 
(పొంతంలొ చాలా బూశాగాన్ని పాశెన్టువారు తమ కిందుంచుకున్నారు. అయే, 
యిక్క-డా పంటల్భండే బూమ్లా పీట్సి" 'పబుత్వం ఆజాద 'జేూలన్చెప్పనం శు 
అది వొ రెస్టు కింది కున్నది పం "పెద్ద పారిన టమ (పబు_త్తం వార్షీస్కోటనీ మరీ 
'సాగుకిందికి- శీను కావల్సిందని, సాగుకు “లాయిక్కొ-నట్వంటి గుట్టల పబేసేలూ, 


శ్రేతు 61 


బంతా మీట్టల్పదేసేలు అవీ దర్యా ప్‌కింద బెడ్రె చాల మంచిదీ అని, పంటబూము 
లట్వంట్వాట్ని కొన్నిట్ని దీసి యేజన్సీలకి సె బాగుంటుందేమో అనే వుద్దేసెం 
బాలా మంది (పజల్లొ వుంది. ఈ పకారంగా కొన్ని యిక్కడ అబి|వుద్ది జెయ్య 
లినట్వంటి పన్లు (పబు శ్వానికి బాలా అవసరం. అదియెక్య వెద్దతీన్టోవాల న్చెప్పెని 
కోరం అయావుంది. అయ్యా | పబుత్తుజ్షోగులు వత్తున్నరు, . చూత్తున్నరు. 
చెయశ్యాలంటరు. చెయూనిగ్లూడ తగినంత సోమళతా, డబ్బు అవసరం. మరందు 
వల్ల పబుత్తం యెనకాడుతున్నది అన్ఫెప్పెని అన్కోవొచ్చు. తప్పదు. అయ్నా 
ఆ -సెద్దను వొద్రకుండా యింకా  కొంతగాలంవరకూ అ| సెద్దతో నె వుంశు 
యింకా యిక్కడ్భాలా అ| బుద్దిచేసిట్వంటి అవ్చరం వుంది. కాబట్టి | 
మీరు ee స్పెనీ కోరిక, | 


వ్యవహరర్త - 4 : బేంకు ఉద్యోగి 


కేందం: పరా,ల కులం : హరిజన్‌, వయస్సు : 22 సం॥లు 


చదువు ; హెచ్‌. యస్‌. ని. వ్యవహార ఖండిక: స్వవిషయం=-వినీదయా[త 


మాది పర్కాలకు పద్పథ్ధేను మయ్‌ల్ల దూరన్లో వున్న మయృంపల్లి 

(గామం. మాది మచ్చతరగత్కుటుంబం. మా నాయ్నగారు వెవ్బ్సాయమ్మీచా 
డార్చడు: డేవారు. అందులో మా నాయ్న కదో నన్ను... చదివించాల్నని వొక 
బుద్దిపుట్టి మా[గామంలో వున్న [పయ వేట్బ్యూలుకృంపించ్చారు. అక్క_డ్చదు 
వూ ర్తి చేసిన తర్వాత తిరిగీ |గామంలో వాయ్‌స్కూూల్లేనందున పక్కొ| గామంలో- 
సిర్చిల్ల పేట నే [గామంలో-హయ్‌స్క్కూలుం కు అక్కడ పంపించారు అక్కడ్చు౦ 
పిచ్చినాగానీ నాశేదో కొద్దిపాటి వెవ్సాయం వున్న'ధాబల్లీ మా నాయ్నా వెవ్సా 
యనే సేవాడే గాబట్టి ఆ వెవాయన్లో నేనేదో కొద్దిగాయన్కుు నవహోయృడ్తూ 
అట్బదువ్టైంటూ అదెట్ల చేసేను. ఏదో హయ్‌న్కూలులో న డిసొ్యా-చ్చెవరకి మా 
పాద ర్థొంచ మ్మునల్వాడు కావడం, ఆ తర్వాత నేను కొంచెం పజ్బార్రావడం 
అటువంటిదీ మా ప్మాదరూ కాలేజీ న్హడీ సృదివించాలని వుద్దే నెం వున్నాగనీ 
అక్క- డ్కె- స్టాష్టేసీ వేరేదన్నా వుజ్జాగ న్థూడాలనీ సేయి(కైమో నన్నూ (పోచ్చ 
హించడం నెను వరంగల్లో ఎంపఫ్లాయెంట్‌ ఎశ్చేంజిలో నా పేరు రిజిస్టై ఏళ న్చే 
యించుకోవడం ఆ తర్వాతా నాకుజ్హోగ నొరకడం అదీ జర్లింది. కానీ మొదట్నోంచీ 
న్నెనో _ైైైనుగా 'పచినట్వంటి నా తల్లి నేన్చదువ్యున 'వైంతో అ_వ్హ పడి 
నన్నూ చదివించింది. నా చదువుకూూ-డాము కె కారకు రాలా మన్నె స్పేస్‌. +, అటు 
వంటి దివుజ్లోగం దొర్కిన కొద్ది రోజులకే అంశు యేదో అయిదో ఆరు నెలలకి 
ఆమె ఒక వెదితొ బాదవడ్తు మరనించింది. ఆమె మరనంతొ నా జీవిత మొ 
మార్చు జరిగిందన్చెస్సుసీ...నే నిజంగ నామెనెంతో చాగుజెయాలని ఆమె 
బాదల్నంతో సాయంగ జూడాల్ననీ అనెకుద్దే సేలుం డేవి. సంవచ్చరం పొడుగూన 
ఆమె కన్ఫపడుతూంకే ఆమె కష్టన్న్బూ ల్లేక అప్పటికే నాశేవేవే పనుళ్రేసీ ఆమెకు 
సవోయ్పడాలన్చిచ్చేది. కానీ అంత చిన్న వయస్సులో ఆమెకే సవాయు చెయ్య 
కపోయ్నాను. చదూకున్న తరా లేదొ వుజ్టోగం దొెరికిందిగదా వార్చాగోగులు 

చూస్తామ నెంత (పయత్నించినా గానీ లాబ న్లేకుంటా వొక వేతో ఆమె మర్నించ 
టన్టరిగింది. ఆ మరనంతోని నాకెంతో విచారం కలిగింది. చాగా అమె యింత 
కస్ట్ర పడి నన్ను చదివిచ్చిండ్రావట్టి ఆమె వెల్చేశేమి చూడలేకపోయా నే అని బాద 


కలిగింది. అయ్హా యెన్నేస్తం? ఉబ్దేగ నారికింది. అందులో ద్రేంక్చుంకాఫయ్‌ చా 
చాద్ద్‌? వుజ్లోగం దొర్కింది. మొదట్లో బేంకు వుజ్జోోగంశు ఏదో "పెద్దగ నంతోళ 
పడ్డాము. సశేగ, నాలుగ్సయ్య్సర్ణంపాయింసె నా బాగోగులేకాకుండా అమ్మా 


వేకు ఉద్యోగి. (| 63 


నాొయ్నా వాల్ల బాగోల్లిట్ల చూడొచ్చునని_కా కానీ బేంకులోకచ్చిన సంవత్సరన్లో 
పల నా తల్లీ చాన్వెల్పేర్టూడంగ దాన్శ?దులక ౦కు చాన్‌ నరక ్మ,ర్చు బెట్టడం: అది 


పరిగింది. ఆ తర్వాళా వుజ్టోగంలోంశు ww నెలక్యూడొందలేదో 
దొర ర్య్యయ్యనమ్కన్నాను. కాబట్ట ఆ కా సేన్నంటుకు న్న్న దరల జూడబోతే 
యీ వుజ్టైగంలో ఏమృంపొయించలేననే చెప్కవొచ్చు సయంగా.మానాయ్న 
వద్ద మాకు అయ్యా రెక రాల బూములలో - వున్న దాన్ని నేనూ మా తమ్ముడూ 
వాల్ల నూ సాగుడ మెకాకుండా ఆయ్న [పయోజనంతోనీ డబ్బుల్బంపాయించడం 
నలుగ్గుళ్లూ మంచిగ బత్కడమే జర్గింది. కానీ యిున్నాల్లయై బే.కులో వుజ్జోగ 
మన్చెప్కోడ మేతప్పా చేతులో నాలుగ్బయ్‌సశ్లేవు పెద్ది 'జూడబోశే దరలు. పోనీ 
ఆ వొచ్చిన జ్రీతంతోనయ్నా. నేను గడ. వ్టుదామల అది నడిచేట్టులేదు. అటు 
వంట్పరి స్తితులున్నయ్‌. కాని మొదట్లో బే కు వుజ్ణోగ.లొ నేనె నెంతయె వుండాల 

న్కున్ననో. అంతగ వుండ లేకపోతున్నాను. అటువంటి పరిస్తితు లొచ్చినయ్‌. 
వుజ్దోగంలొ ఏమీ సంపాయించలేదు. నిజంగా నేను నావూర్లోనయ్నా. న 
యశ్చేస్కున్నా యీపాటికె.దుకో బాగుండెదనిస్తున్నది. 


'జేకులో కొచ్చి న్న శ్వాతా చేకులో మిగళా వుజ్జొగుల్లుడ నాకెంతో 
మర్యాదివ్వడం అట్వంటివ్యా|త్రం EX వో చూన్తూవున్న. వ నాతోనీ 
కో ఆప రేళన్‌ (గ)వుండడమూ అట్యాంటి జ్ఞరుగుతూవు' ది. అందర న్లల్సి ఒక్క. తీర్ష 
ఆంకు 'మాక్సెలవున్న రోజులలో అక్కడి క్పిక్ని క్కెల్లం, వెరే విసేక్పోగామే 
స్కుని పోవడ మొ జరుగ్తుంది. ఆలాగే ఒక 'రోజు మాక ాలీకయ్నట్యుంటి (శ్రీ. 
గారితో రామషకని వెళ్లేనూ. ఒకరోజు ఉదయం పడున్నరశే వెల్లామనని 
పో(గాం చేసుకున్నాము. కానీ తీరా బస్టాండొ. చ్చేవర్కి పడున్న రకున్న బస్సు 
ఏడింటికే పోయిందని మాకు శెలిసింది. ఆ; ప్పడాత్రికూ చాలా కస్టమే అయింది. 
ఆ బస్టాండ్లా దాదాపోగంటా గంటన్నర వెయ్స్‌ జయ్యాల్బొళి సంది. కనాలి 

నరజేదో బస్సాస్నే దాంటో వెల్లిమూ. పోతూ పోతూ ఒ| కె-డు...గార్లూడా 
కొన్ని పల్లా రాలూ అవ్వివ్వీ దీపా చ్చారు. సరె. వోయ్య న్రళాషతో అక్కడా పదీ 
పదొండా పాంతంలో. రామప్ప చెరువు గుంబడి పక ,నకూచ్చోవి ఆ. పలారం 
టిఫిన్నూ ర్చేస్కుసీ తర్వాతా చేవాలయన్యూసామని పోయ్లాము. నిజంగా 
ఆక్క_డి సిల్పాలన్నీ చూసే. మాకాచ్చె౮ం వేసింది. మనా ఈ |పాంతంలో 
అట్వ్యు౭టీ సిల్పం అదీది వున్న దని దగ్గర్లో వున్నాగనీ నే నెన్నో సార్లు చూసేను 
కనీ దాన్లో యింత విసిళ్ఞత వుందని మా, తం గహించలిదు. అంతడి pe 
వున్న అక్కడా పరం లెదు. మేం పోంగనే, సర కుచో గడియేసి వుండిం. , 
ఆక్కడో య్‌ అటీటూచూస్తుంశుదాన్లోని వినీశ్చత నేదీ మాకు డెకిసిందప్పుడె. సశె, 
దేవాలయం యిప్పుడూ బాగా పిట్టలన్నీ అవ్వీయివీ కూచ్చునేంత ని తికొచ్చింది. 
దాన్నేమంత చాగచేస్త లేరు. ఇంత సిల్చిం అది వున్నట్వంటి దేవాలయంలో 
దేవాలయ సేకఛారుగానీ చేశే సేకవారుగానీ ఎందు క్రైం తో శే ఫ్లోరు? చేస్కో నీ 


64 వ్యవహార ఖండికలు 
అక్కడా పతిదీ ను|బమునకు ను|బంగా వొచ్చిన యా |తికుల కట్వంటి వారి 
గ్గయెన్సు యివ్వటానికి అట్వంటి యేర్చాట్టు చెయ్యలేదు, ఒక పూ్య్యూన్తోనూ ఏమి 
టయా యిట్ల వున్నద నడిగ్నే“దీని కేమాదాయం లేస్సార్‌ .ఎవరురారు. వొచ్చినా 
గానీ అట్ల పయ్సయ్న్‌ చూస్పోతరు. వలె ఎ వయ్న గవర్మెంటుజ్ఞ్జొగ్గానీ లేపో శే 
అపీకియల్‌ గాని యెవరొచ్చీ దీన్ని దుస్దా వుంచోనీ యిట్వంటే మన సిల్ప 


వయృ్నవ మిక్క డున్నదనీ వాల్లు (గహించరు. “ఏం సహాయం చెయ్యరు” అనతచ్చి 
"ప్పేడు. ఆ త రాష్రతా రామప్ప | చెరువ్వూడ్డాని కోోయా ము, అక్కడా అపుడూ 
జాలర్లు వలలు వేస్కుంటూ లప్‌ ల్పడున్నరు, అప్పడ్కీ మెం బో యినప్పుడు. 
కొద్ది 'సీళ్లే వున్నాగాని అచ్చూట్టాని కెంతో మనోవారంగా వుంది. దాన్నఏక్కనే 
చెట్లూ అవీవీ ఆ (దుస్యాలు చాలా బాగన్చించిన య్మాకు.ఆ తర్వాతా అక్కడ 
కొన్నీ పొలాలలొ కొంద (రయు ల్పశ్చేస్తున్నరు. ఆ రయ్సిల్న్‌ చూస్తుంశు ఆ 
పొలాలూ ఆ పచ్చదనమూ అదెంత మాకెంతొ హాయన్వించింది. అవన్ని 
చూస్కోనీ తరాత్తా se బస్థాండొ,చ్చేవరికి కర్మకాలి మా బస్సు మిస్స 
య్‌ది. ఇహ మావ స్ప న్త చెప్పాలక్కడ. ఏన్చేసాంి వేరే బస్సులేదు. వేరే బన్సులో 
రావాల్నింకు ములుగ్పోయ్‌. ములుగ్నుుండీ యిక్కడ గు డెప్పాడనని అక్క-దికొచ్చి 
అక్క న్నుండి తిరి రావాలె. అటువంటిది తిరిగిరావాల్నం కు నరుయుంది. గుడ 
పాడు కొచ్చేవరకు పర్కాలకొచ్చే బస్సులేకపోవెచ్చు. అందుకని ) వెళైమేసీ కొంచెం 


గూ చ్చోనీ అక్కడవున్న వాల్సనీ వేరే వాల్ల నడిగాను. సమయా!యిప్పుజేమన్న. 
బస్సుందాని. వాల్చెప్పే నేరు యిప్పుడేం బస్సులేదని. ఇప్పు జేంచేస్తా మరి? ఒకా 
ఎన్మి ద్కిలోమీట ర్ల క్కన్ను౦డి నడ్చ్ప్కోన్‌ వొచ్చాం. అయ్నా మా కెంతో 

బాగన్నించిందిం ఆ రోడ్డుమీద పయ్నుండొస్తుంశేు యీ రెండు పక్కల్న చెట్లూ 
అవివీ చాలా మంచి గన్సిచ్నయ్‌. అంధ్లో అద్‌ సాయంకాలంపూట గావట్టి చాల 
మంచిగన్సించ్నయ్‌. అక్మన్నుండి గన్వూరొచ్చేసర్కి అక్కడో. బన్సుంది 
పర్కాల కొచ్చేద్‌. పో యా బస్సులో గూచ్చున్న.ర బస్సులో. గూచ్య్చున్న తర్శ 
ఆ కండక్టృ స్లైప్పెడూ యిద్గంట తర్వాత బోతదని. సరే, ఏదో కర్మగాలి ఆ గంట 

సేపు ఆ బస్సులోని వెన చివరిక్చ రాళ వా కా ఏడు యని 


దంట లయ్‌ంది ర్యాతి.. 


వ్యవహర్త- 5: హాస్టల్‌ వార్డెన్‌ 
కేందం : చేర్యాల - కులం: మున్నూరుకావు వ చుస్సు : 40 సం॥లు 
చదువు; శివ తరగతి. వ్యవహార ఖండిక ; వసతిగ్భుహ నిక్యవహణం, స్వవిష యం, 


స్ట (పబుత్వవు వసతి లో పందొమ్మి ద్వందీలా జెబ్బయ్యొకటి 
జనవరీనుండీ పన్ఫే స్తున్న. అయై, |పబుత్వం యీ వసతి. (గువాముల నేర్పశ్చుయు 
మనేది చాల బాగనే వుంది. చాలావరకూ యిది విద్యార్థులకు లాబకరమయ్న 
ట్వంటి విళశయ్మే. దానివల్న చాలమంది బాగుప డ్రరూ అనేట్వంటీ మే వుద్దేసెం 
(పబుత్వముది అది సపలంగూడా అయ్లు.ది. జ. వారిజనాొ వోస్టల్‌్‌ గాబట్టీ 
వారిజన వా న్రైన్లనే నియ్యించితే వారిజన్లు బాగుప డ్లరనే వ వుద్దేసెం [వబు శ్వానికి ఒక 
టుంది. జ. హం వారిజన వా ర్లెన్లు వాండ్ల నేం బాగుచెద్దుమమై లేదు. 
ఇతర "కేస్ట్‌ వాం డ్లెంతన యై బాగు య్య గల్లుతరో అది వాండ్లు ఆ పీదంగా 
చేయ్యుండా నియ్యాలకు విరుద్దంగా నడ్వడంవల్నా పిల్లలూడా అదే పద్దత్తో 
పాత పద్దత్లోనే వస్తున్నట్టుగ నాయొక్క అనుబవమ్హా కల్గింది. 


పొద్దున్నే లేవంగా నే మాబోర్లర్సు పార్షనే నరు. ఆ తద్బరీ వాండ్లయొక్ట 
స్నానాలూ అట్వంటియే యయున్నయో అయన్ని ముగించుకొనివచ్చి పున కా 
లవ్వియిప్వి సద్దుకుంటరు. ఆ లోప్లా బోజ్నం తయార యోంోతుంది. బోజనాన్ఫీ. 
వాల్ల ల్ల న్పిల్వటం జర్లుతు -ది; బోజనమ య్యేంతవరకూ నేనక్కడుంటానూ, న్‌ 
తద్బరీ వెల్తొసాను. తిర్గొచ్చి నర్వాతా మజ్యాన్నం ఆపీ* ఎప్పన్లూ త ర్వాతితర ళా 
యింక వక ఆపీర్కు వెల్టం అట్వంటియ్‌ చూస్ఫోోడం జర్గుతుంది. మేం ఆ 
తర్వాత్నేమో మళ్రీ నమజ్జాన్నం వెయ్యో రేశ నివ్వడమనే జ జరుగ్తుంది. చేళ 
నిచ్చి నర్వాతా వంట అయ్యేంతవరకూ మేమక్క_ న్నే వుండి పిల్లలు వొచ్చే 
వరకూ వచ్చి నర్వాతా పిల్లల ఆటపాటలూ తర్వాళా వాల్ల వోంవర్‌్‌- 
అట్వంటియ్‌ చూడడం జరుగ్గుంది. ెగ్గర్గా వాల్గొచ్చిం తర్వాళా కొంత సే 
పాడ్కౌనీ- చెడుగుడూ, వెరే యితర ఆటలా తమే వున్నయ్‌ ? వాలీబాలుంది. 
ఈ రె_డుమాతం నా అనుబవంలో వున్నయ్‌. బేట్మింటన్కోర్డు అక్కడేం 
లేదండి. గదులలో ఆడే ఆట ల్మాకట్వంటివేం లేవండి. వాల్లికాన్మాతం ఇం కె 
స్టున్నది. న్కూల్నుండి వాడూ తెచ్కౌనాడ్కోని మల్లి తిర్లిచ్చేస్తుంటారు 
సామానెంగ. దాని సరియయ్న ప్రండ్సుండవ్లాబట్టి మేమూ అట్వంటి 
[పయ్‌త్నం ష్‌. జర్ల్షదూ అనే వుద్ద?ె సంగా చెరు లేదు. 


యాబయ యు మంది పిల్లలు మా బ్‌ *రి ంగులో వున్నారు. అడపిల్ల 
లనేదేమీ లేదు. లేరు. అందరు హారిజన్లు. హారిజన్లల్లొ గూడా బంజారాస్‌, 


9 


ర్‌ వ్యవహార ఖండికోలు 


తర్వాతా వేచే యుత కన వాల్లు! పర్సం శుజ్బీద వాల్ల న్నిస్కోటం జరు గుంది. 


నాలుగ్నుండి పద్యరకు చద్వేవాల్లున్నారు. 
మాకు కరెంటు లోపంగూడా ఒకటుంది. కరంట్స్పిటింగయిందృిల్డింగ్లోనె. 
కానీ, యీ రోజలల్ల కిరస్నా యిల్ఫ్సరిగ్గదొర్గ_క చాలబాద పడ్వల్సి గూడొన్తున్నది. 
(ప్రబుత్వం ఇట్వ: టల య్‌గన్క వస్తి గుహాల క్కల్పం చినట్టయృ బాల జాగుండును. 
కందిల్లతోనె చద్కుూంటు ను. కిర్చ నార్టువ్పు _డక్కువుంది కాబట్ట కొంచెంతక్వ 
_ సరిపోతుందండి. నాలు గదులు. . పెద్దపెద్ద గద భాబట్ట అస్సర్పోతుంది. 
ఇంకొక ఆయు పద్మంది వరగ్గుడా అది సర్క్పోయే అవా. నమన దః పర్ష ర్త 
గోడ గురించి మేమిద్వ రే గవ్మెంటి (కాసినము,. పవారిగోడ ఒర్‌ బాల కప్ప 
కుండా అవ్సరముంది. పిల్లలు ఇస్ర మొచ్చినట్టు తీర్లడాని క వ్కా- సెమున్నది గాబట్టి 
అటువంటోదీ మేమూ (పబుత్వాన్కీ శాసేము, 
లీ సిన్మాలక్చోవాల్సున్నా ఇది వూర్నుండి ఒక మయెల్లూరముంది గావట్టి 
వూల్లో _కావల్ఫున్నా వాల్చర్శ్మిశ ౨ స్తీస్టానే వొసారండి. రీస్కో కొండపో'ే 
హాస్టల్ని య్మాపల్కి_ వెకిరేకం. వానా ర్పర్శిళ న్లీస్కోవాలి. వాల్లొచ్చిం 
"తర్వాతా నుంచో బెట్టి వాల్లను ఇది అ డడం జర్లుతుంది, ఇకముందు అట్వ ట్‌య్‌ 
చెర్టుండా వాల్ల క నిబంధనం ఇట జర్లుతుంది. ఒప్పుకోరూ ఆనే మాకే 
లేదుగదండీ, పిల్లల్లా బట్టి వో జనమంతా మన చేతులో వుంటుం ద్లాబట్ట అట్వంటి 
జ్ఞైర్గదు. బయ బ కులల్నే వుంచుతమండి. 
నే న్చెర్యాల్నివాన్ని. మా నాయ్నగారూ సామాన్నె కర్శకుడె. చానో 
పొటతనూ కొంచెం వేపారంకూడా చేసేవాడు దానివల్ననే మమ్ములనూ మా 
కుటుంబాన్ని పోపించాడత్ను. దానివయ్‌ మేమందరమూ అంత వయై పోకుండా 
“యేదో మామూలు చదువుల్మా[శమే. చదువోో- కల్షినం. ef చెద్దతనూ 
మొదట. బార్య్యాతను కాబిబ్ల మమ్ములను వచ్చేక | సెద్ద తీసో్కోకుండ నె “అతను 
మా చిన్నతనంలోనే వేరయ్‌ పియా చు నూత "ముక్క సొంత | కుశ్చుయ్‌ 
నయ్‌ క్లాస్వరూ్య్యూ చద్వగల్లేకు, అప్పుడూ నదువురించి గూడా అంత పెద్ద ఇది 
అేకుండె. మా నాయన్లా ర్కె ఎక్కువ |నెద్ద వుండె. చదువ్కు-ం బు పిల్రల్భాగు 
పడ్తరనె వ వద్దెసెం అతని చాలా వుండి యీ బూములపయ్నగానీ తర్వాత 
ఇతర దన చాన్యాలపయ్నగానీ అతనేమీ యెక్కువ | సెద్దా అది లేకుండా-మా 
చదున్ల గురించే బొల సెద్ద వయించం౭డు. నము తొమ్మిదో క్లాస్టోనే కొన్ని 
యబ్బందులవల్న డిస్కంటిన్యూ చెయ్యలొచ్చింది. ఆ డ్రస్కంటిన్యూతోపాటు 
నే (వాజకీయ మే |పవేసించవల్చొచ్చి ది. అయే, కురతనం కాబట్టి మేమేదో 
ఆ కమ్యూనిస్ట్‌ పార్టీ అట్వంటి ఆ పార్టీ అల్లా. వనే సేం. తిర్లే.. కానీ దానివల్న 
నాకేమంత లాబం అంకు నన్ను పార్టీ అక శ్నేయింది. బాంటో 
గుండో అవ్య తవ్క_ల్భాలా వుండె. నా మనస్సు ఆశల బాదక ల్లి | నేను 
దాన్నుండి, పార్టీనుండి వి విరమించుకున్న. . 


హాస్టల్‌ వారిన్‌ ద్‌ 


ఆ తర్వాతా కొమరవెల్ళి చేవస్తానంలో అక్కడ్కమ్రీ సబ్యులు నన్ను 
(పోదృలం జెసి అక్య్థాన్నన్నుంఇబారు. ఒ| కెండు సంవచ్చరాల్వర్కు. | నేనక్కడ 
దేవస్తానంలొ గూడ పనై స్నేను బుకింక్లార్ల. తర్వాతా ఆ బుకి 'గయ్న్‌ తర్వాత్లూడా 
ఆక్టా టికెట్ల సిస్టెముంది కాబట్టి పట్నా ల్బోనాల్బెక్టియాని క్నేన్వెలైది. -మొత్తా 
నిక్‌ నా ఆ రెడు నా. తలా విజయ్వంతంగ చే నన్న్చెన్కున్న. ఆతర్వాళతా 
అక్క-డవుండే చవ్‌|దీగాశే నన్ను [పోచ్చహించి ఉజ్సోగ న్నేనిపి పిస్తా, బీ 
(రావాలె, వుజ్జోగమంకే చాలా చాద్యతగ నిర్వహిస్త ర్కాబట్టి మీ రావల్సిందీ. 
అన్నెప్పి నన్ను వాయాివా త్తీస్కో-ని వెల్లను. అప్పుడు యీ సోళల్వెల్చే 
రిపార్డ్‌ మెట్లొ ఏలే జి వె్వర్కగ్గా వ పేపర్య నవ్న్సమెంట్టర్లింది. దానీ 
క్వాలి ప్కైళ నవ్సర మైకుండె, పలదొం౦ందొందల యాబయ్‌ మూడ్లో మా తెలంగాన్లా 
అంత క్వాలీపయ్డ్‌ వాండ్డుగూడ అంత లేకుండిరి కాజట్టి దాన్కొరకు నే నష్ట 
'య్చేస్నేను. నా కపాయిం జ్ముంటదిగూడ జర్గింది, రెడు మాసాల్ల యిం 
గ్రరింది. (కుయ్యిం గర్వాత నన్నూ మాబూల్నగర్జి | నిమ్ము. అబ్బాయి జుం 
లు సేరు, మా నానూర్ల్గో నేనుపోయి అక్క డ్డాయినిం (గిపోర్టి చ్చాను. అ 
తర్వాత నేను ఒక సంవచ్చరం అక్క_డ్పన్ఫేసి వరంగల్డిన్టి కుకు (టాన్స్‌స్టల్చేయించు 
కున్నాను. నళ కక గూడా యీ సాంగిక సమ్మేము కార్యక లాపాల్నాలా 


ముమ్మరంగ వుండె అప్పుడు. అరే, వూ రూర్చిర్ల 'నేన్బాలావర్కూ (పత్మీగామం 
వెల్నను. చానా వారిజన్వాడ డలలో క నిక్శించడం జర్గింది, వాండ్లకూ 
(గువ్వాసతి కల్పించబడ్డది. అట్వంట్వాటికి నాసె క్కియు కంగా (కుశ్చేసి నేనూ 
వాండ కాాలా సహాయం పడాను పంచాయ తాప్రపార్‌ మెంటొకటి యెొర్చడ్లది. 
౧ చి (అ న్‌ C5 ర్త GB 

పంచాయ। తాజిపార్‌ మెంటో డీ సెం; టలరేశనప్‌ పవర్‌ దాన్కిందా మము 

6 6 య & లై 9 క ర్తి 
లను పన్ను యేం తీసో్కోకుండా మొత్తమాప :డ్చేవయ్సునయో యీక్వల్లి సీ 
బ్య్యూళనసెది పంణాయి త్సమితీన్ల జర్లుతుండె. అప్పుడా శం వనుల్లేనందువల్న 
మమ్ముల్నూ కూచుండ్ల బెట్టి అప్టీస్పనే. తీస్కునేవాల్లు, అ తద్బరి మేము అఫీఫ్లోనే 
పన్నేసే సేవాన్లం, పందొమ్మిద్వం దళ్తైెబ్బయ్యొక్కట్లూ నన్ను వార్డిన మార్చి 
యిక్క_జ్వే సేరు, 


చవ్దరీలూ అనం గొల్లవాన్లు- అతను బేవస్తానంయొక్క యజమాని, 
చీప్‌ (టప్తీ అన్నట్టు. అ జా ఎట్లో దేవస్తానన్లొ” "రండు జాగాలున్నయ్‌. 
గుట్టపయ్‌ దేవుని సమక్ళంలో వొచ్చే. ఆదాయ  మేదయెవుందో అది పూజారీ ల్లీ 
స్కునేవాల్లు. పోతే యీ కింద బోనాలూ యేవయే చే నరో దాన్కి= టికెట్ల 
రూప్కుంగవోచ్చే అట్వంటి ఆదాయ మేదయే వుందో అది  చష్టరీలకు చెంబేదీ. 
పిల్లి దరూ కట్టాడొ వే యిది 'దేవసానం (టస్ట- (ప్రబుత్వం య. అయో 
మంది ఎండో మెంట్బోర్లు క్పోయింది. ఆ 'శదుపరీ గాం రట్టు వాండ్ల కేదో వాటా 
నిర్నయించీ కోర్టుద్వ్వా రా వాల్లు ఇ జ్ఞేస్కున్నరు. చస్టీ స్‌ అతను మాతం 


6కి వ్యవహార ఖండీకీలు 


గొల్లి ఆతను, యాదవ వాల్లు. వాల్లకు పెద్ద, అతను గురువుగ బాని_న్హరు 
యాదవులు సామాన్నెంగ. ఎక్కువ గొల్ల వాల్రి వొ నరు. 

కొ| మవెల్లిలో మల్లి కార్గునస్వామివారి ఆలయం వుంది. మల్లి కార్షునస్వామి 

గ ౧ జ ౧౧ జ 

విగవాం ఒకటి. గొల్లవాల్లే గాకుండ యీ రోజుల్లో మాతం చాలా జన 
మొస్తుంది. తర్వతా యీ తీర్నాల.నం| కాంతినుండి ఉగాదివర్కూ. జరుగ్తుందీ. 
(పతి రీ బుద్వారములయందు చాలామంది వొచ్చి అక్షా యీ పట్నాల్యోనాలూ 
దేవుని కొక్కులూ కానుకలూ చెల్లి ంచుకుంటరు. 


వ్యవహ ర - 6: కాలేజి విద్యార్షి 
అవనీ థి 
కేం|దం : నరం పేట కులం : మున్నూరుకాపు. వయస్సు: 18 సం॥లు 
చదువు: ఇంటర్‌-2 వ సం॥ వ్యవవాక ఖండిక : ఒక కథ. 


పూర్వ మ్మగద రాజ్యాన్ని సేం దవర్మ్శనే రాజు పాలించేవాడు. అయ, 
అతన్కో_ బార్య వుండేది. అతనూ ఎంతమంది చేవుల్లకు మొక్కినా ఎన్ని నోము 
ల్నోోమినా గుడా అతన్కొక్కు కొడుగూడా పుట్టకపోయె ఎన్ని గునగనా 
లున్నా ఎన్ని బలాలున్నా ఎంత సంపదున్నా ఒక “కొడుకు లేడనే వుద్దే సెంతోటి 
అతడ్నాలా బాదపడ్త్డుండేటోడు. యె. ఒకా రేమయ్ష్న గదాంశు “ఒక మవో 
రుసి అతడూ పుతసం తానం కలిగిచ్చే ! దొనియొక్కా వుంజేదన్నట్లు యై. రాశేం 
చేసిండూ? రాజూ రానీ యిద్దరూ అతనికయి తన రాజ్జాని క్రప్పిచోనీ ఆయన 
స్టీస్కొ సే సన ఆయనే శైనిండయాంశు వీల్లకు "రెండ్మామిడ్పండ్లి చ్చిండు. మామి 
డ్పండ్లిల్చీ మీరు శేపొచ్చే సు క్రవారన్నాడూ యీ శెండు మామిడ్చండ్ల న్టింశు 
మీ కిద్దరు మంచి ప్పుతులు పుడ్తరు. వారికి యీ [ప్రపంచంలో _ అడ్డనేది యేది 
వుండదన్నెప్పని ఆరుసిచ్చి యెల్సి పోతడన్నట్టు. ఆ తరాత శానేన్చేస్తుంద్లదాంళే 
యీ శెండు దిస్కపోయ్‌ ఆడబెట్టి ఆ బుట్టలో పెటా పొమ్మునంశు ఆ రోజు 
అక్కడో చిలొచ్చి ఆ బుట్టలోవున్న పండ్ల ను పక్కకు నె_డ్డది. అయ. ఒక 
పండుపొయి పక్కింట్రూ ప ప_డదన్నట్టు. ఆ పక్కింట్లూ యిద్దరు, ఒక ముసలామె, 
ఒక ముసలోడుంటరు. చాల్ల గ్గ్లూడ పిల్ల లుండరన్న ట్టు, అమె మునలో డేనై త్తడు 
గదాంశే యీ పండు దిస్టపోయ్‌ యిద్లో తం. పండున్నది. తీస్కాన్ను 
పిన సై ప్పెనీ ఆ ముసలమ్మ వ్రస్పీండు. ప "జే స్రదిఃసు సు కారన్నాడూ ఆ పండు 
దింటది. యై, రానీన్నూ యీ ముసల్టిద్దరూ బే సమ్యానా గర్భవంతులయ్తరు. 
ఇద్దరొకేసా. ర్లర్పవతులయ్మై ఒక మంచి సుబ్ముహూర్తాన యిద్దరు పిన్లాన్లు పుడ్తరు. 
య, రాజు పశేశాన యుడు. అరే! యిచ్చిపోయ్య్ని రుసేమొ యిద్దర్కొ డ్కు 
ల్పు_డ్ణ డరంశు యీమె కేమొ ఒక్కడే కొడ్కు పుట్టిండం కు ec, లేదు, మొన్నా 
ఒక మామిడ్చండు ఎక్ష_న్నో పోయిందదీ అన్చెప్పనంటడు. యై, రాజేంచే_స్తడు? 
అందర్నీ పిల్పిచ్చి అడ్సుతడన్నట్టు. ఇంగో పండేమయ్‌ందంశే నాకు చెల్వదం"ే 
నాశెల్వదన్నట్లు, సశే, పోనీ, ఎట్లా పోయిందో, ఒక కొడుకయ్సై వున్న డ నైవ్పని 
జాగత్తగ చూనూంటా డన్నట్టు రాజు. రాజు కొడకు "పెద్ద సెర్తుంటడు, 
పక్క ఇంటొ గూడ పెద్ద పెర్తుంటడు ఇంకొ పిల్లగాడు. ఇద్దరు “ఒశేతీర వుంట 
రన్నట్టు. సమా(తమూ గు ర్తుపట్టలేమన్నట్టు. ఒకర్మాదిర్లనే వొక రుంటరు. 
అయై, యూ యిద్దర్చిల్లగా శైముడూ ఇల్లుదాటి బయు| కాలేదు. ఈ ముస స్సమ్మ 
పిల్లగాన్నస్సల్కే బట్టు కెల్నియ్యదు. రాజుకి డ్డ అంతప్పురంనించి బయైకి రాడు .. 


76 వ్యవహార ఖండికలు 
ఇగ రెండు వీదాలా యిద్దర్భయ్యుకొచ్చేటోల్లాదు. రాజ్కొడ్కే౦ జేన్తడ్షదాంకే 
యిగ యటయ్న చేనూర్దూడాలన్చెప్పెని 'యెన్వకిగ్థెవ్పకుండ తప్పి చ్చు.నృయటి 
క్పోతడు. తప్పిచ్కునృల్డుక్క్చో యేవరూ్కూ రాజబశ్లేం 'జేత్తరుః అంతా ఎతు 
కును. ఈ పిల్రగాడింటిముం ద్కొచ్చిల్బ డ్లడు. ఇంటిముంద్కొ చ్నిల్బ శే 
రాజ్బట్లారో స్నాయం| తం వక్కెతీ. యొక్క యెక్క-డ్లొర్క లేదూ గీపిలాజే 
రాజెళడ్యా నృ ప్ప నిముస స్తమ్మ కొడు. న్రీసై న ల్లరు. మున స్సమ్మ కొడు. న్టీస్క 
బోతే రాజేం చేత్తడూ? మన కొడ్కే అన్నెప్పి యీ పిలగాన్ని కొ_త్తక్షొ తగా 
జెస్తాంట డన్నట్టు. అరై, అదే సొయిం|తం వరకూ ఉంకోబళ్తే నే తరూ యో 
రాజ్కొడ్కు నీస్కోనొ త్ర త్తరు. ఇర్ధర్నృస్కా నొచ్చేవర్గూ అశ! వీల్లిద్ద శెక్కడ్డీ ణీ? 
ఏందని పశేశానయాం| టు. సరేశానయాంయే రాశేంచే తడు? తెల్లార. డోరా 
యేయి_న్లృడు. దండోరాయేయి_న్సె ఆ ముస్త మ్మొత్త త్తది. ఈన కొడ్కు నో 
కొడ న్చెప్పనం కు యెట్లాంశు గిట్టిగిట్ట సంగతి నా మగోడ్మామిండ్పం క్లెచ్చి త్తే 
గిట్ల నేన్తిన్న,  తింశు 'వుట్టిండం"ె స, మంజిదీ. ఈ పిల్లగా న్నాదగ్గశే 
వుంచ్చు.ంటా. వీల్లి ద్దరు అన్న దమ్ము ల్మాదిర్ల వెరుగ్వరు అన్నెప ప్ప (నాజన్నడు. 

సం మంచిదయా య ప్పనీ ఆ ముసల్టిగూడ వీలింట్ల నే వుంటాంటంది. ముసల్టీ 
ముస్తోడూ యిద్దరూ పీల్చి ంటనే వుంటాను. పటం = వీలిద్దరు “పెద్దగ జెల్లి ను. 

వీ ల్లెక్కడకు హో మరస యిద్దర్దంటగా పోతాను. పండుకున్నా ట్ర క తిన్నా 
జంటగా, వున్నాజంటగా, ఎక్కడృ _డైెక్కుడ జంటగా తిరుగ్తానన్న ట్లు. _ అన్ని 
విద్దైల్లా వీలిద్ద రా శ్తేరిన్తు. రాజున్నూ రానీ యిద్దర్యాట్టాడుకుంటాం డు. ఎట్టయి. 
శై వ తక లేకుండ జయాల్వల్లగొట్టాల్వాన్ని. వాన్నెల్టగొ జ ల్‌ 
మనోడి క్సెల్లి గీనగాదు. రా జై మలడు. మరివ్వు స్నేను 'శ్రనలాన్నయ్నను. 

మరిప్సు| డాజ్జా న్నెవళేల్త అడ వైవ్పనంశే బా రెతో చె పడ డన్నట్టు. ఆ పిల్లాడు 
మం+ీల అ కనొొచ్నప్పుడింటడు. ఇగ యేం జే కడు నలక యి గెవ్వరి కైప్పకుం 
జెల్ల రిద్దరన్న దమ్ములు రా లేన్కుంట కెల్ల లరు. వెల్తీ ఓ అడన్లోక్పోయ్‌ వుంటాం 
టాట్లు. ఏంది? ఎందుకన్నా* ఎందుకుర్కొచ్న వం" యేన్లేదు మన నిట్ల విడ 
గొట్టాల నొష్కాంటా[ 3 ను, అందుకే మనం విడ్పోవొద్దు. అన్ఫెస్పనెప్పనీ యా 
రాజుకొడ్కు చె ప్రడు. రాజొడు. చెప్తె చే స్పడ్గదాంకు. సరె మంచి 
దన్న పోదాంపా అని పోతరు. పోయిపోయి ఒక రా జ్జెంలో ఓక రాజూ దొంగ 
లెత్క_ పోతాంట రన్నట్టు. దొంగ తెత్మపోతాంళే వీరిద్దర్కీ ఆదవ్చ డ్ర డది, గ్యురా 
లీగ్‌ ఆ దొంగల్న ందర్ని జం_ప్పరు. ఆ రాజ్కూ ఒక బిడ్డ వుంటదన్నట్టు ఈ 
శాజ్కొడిక్కిచ్చి వెళ్టే తడు. పెల్రైత్త పీల్ముగ్గురూ కలిసుంటాంట రన్నట్టు ఈ 
అన్నా దమ్ములున్నూ, వాల్ల వద్నె గలి ఉంటాం[ టు. ఇశక్ను. వుంటాం 
ఒకా రే మయ దచాంశు అన్న వున్నూ వొద్న పండో, నుంటరు. వీజేం జే త్త 
డంశు మామి'క్చేట్టు మీదికోొతడు. మామిడ్చెట్టుమీదిక్పో తే కా త్తగొచ్చిన, 

మన వూళ్లొ కొచ్చిన యువాజ్కూ చానా గండాలున్న యన్నెప్పని వ 
'లృప్కుంటాంట యన్నట్టు. చిల్క_'క్చెప్టుం టాంకు యీోాడేం జేత్తడు? యీ 


కాలేజీ విద్యోర్థి 71 


డింటడు, అ వ్రెల్లోవాలె. ఇగో పలానోజూ రాచ్చసొ తది. దాన్దంపాలె. దొన్హ 
ర్వాళా ఇంకో యిద్దర్ముగ్గు ర్వొంగలొత్త ర్టంచెటందు క్టూత్తాంటర్దాన్ని గాపొ 
0 టి 0 ట్రై టా ఏ 
డాల. ఆ జంపినట్టు మా|తం వాల్లి ద్ధర్కి చెల్సెదుంశుమా తం ఇల్పిచ్నోడో మో 
పిచ్చోడయడు. వీడేమో సిలయ్బోతడు- చెప్పినోడు. అన్నెప్పని చిల్మలంట 
యనటు. సశె, మంచిది. ఇగ దాన్ని చాస్తానైస్పెనీ అదీ యొ డ్రిర్‌ శేన్దేస్తానన్న 
న్నే నక్నించుకుంటానిక న్చెప్పీ ఇంట్టొచ్చి రోజు అన్న కావలే కాస్తాండన్నట్టు. 
అన్నా ళా, పండ్కు-ంకేు వీడెపృటి కావలా స్తంకు ఒ|కోజ్లొంగలొ సై 
సం_వ్రడు. రాచ్చసొ శె సంప్తడు. ఇహ్లోస్ట్‌ కేంటంచు పొమొ త్రదన్నట్లు. పామొ 
శ్రేం జేత్తడు? పత్తల్కా యల్పామొ_త్తది. పామొలళ్తే యిగ దాన్తోట్బాగ 
కొటాడి లాస్తో కం పడు. చంపే దాన కం చుక్కలన్నీ యీ వొద్నె. యెద 
క్‌ రజ — ape Cu 


న్‌" సి 
మీద బ డ్రయ్యన్నట్టు. ఎదీ్యీద్బ డ్త యెట్లా మరి? ఆ అన్నకన్నూ వొదినె 
"కెవ్వరిక్రైలవర్రాయె. అన్ఫెప్పన్వీ జేం జీ త్తడు? పరేశాన్లా చాన సేవటీటూ జూత్తూం 
టడు. ఏదొర్క దన్నట్లు. ఇగ తెల్లార్నా లయయాంటది. నల్లయాంబు యెట్లా 
టె లు ౧ aye స స లాలి య 
యిగ- శెల్లార్బోశాంది. లేస్టెై యెట్లాంటది? రకృప్పుక్య లెక్కడియ 
శేశానయ రనెహ్నని అంత అలుకుతడు. అలీ అలి యేదీ వుండ్కుంతే నడు 
న్స శానయ పని అంత అలు . గై అలి వుండ్కుండ స్తడు. 
కనీ ెరీరమీదబడ్డ _ ర_క్తన్నుక్క ల్మాతం పోయెబ్బయాలంబ యేం 
ఊెయాలె? అన్నెప్పనేం. జేత్తడు గదాంఖు ఆ వొదినె ఓనేసి ఆ నాల్క 
తోట్టాని న్నాక్కుంటడన్నట్టు. ఆ రకా న్నాకెయంగనె లేతది. లేసి, 
వొదిన్లేస, అన్నతో - జెప్పంగనె, అన్నావొదిన్లేచి వీడేదొ తప్ప స్టైసిండ 
నైప్పనైప్పి తెల్లారి లాజనభ లొ పెట్టి వీనేదో అడుగు తాంటరనట్టు. 
లై ల్‌ (౧౧ డి a లు 
అడిగి తే- అప్పడ్వే- వీల్లన్నా బార్య గర్భవతన్న ట్లు. రాస్పబ పెట్టి చెప్తాంకెం 
అగ జాని ఎవి 5 రి 
ఓర్నేనైప్ప. నాక్నన్నెప్పాలన్లాదు, కని సెన్సిల య్సోత, నువ్మా[తం పిచ్చో 
డ్వయ్‌ తిర్గు౪ాంటవన్ఫెప్పనంటడు. నేన్మాతం యే తప్పూ చెభయైదన్నా అన్నె 
అకా నలి స a 
పృన్నాగూడ పూరోడన్నట్లు. ఊకోకుంశు నా శేద్దెల్వదన్నొదల్లాలె చెప్పాల 
అ ఇ సు 
'న్బెవృన్నుడు. ఒదినొ_స్తది. ఒదినొచ్చి కొ_డ్తది. కొట్టనాగూడ ను వ్వన్ని గొట్టు 
'యేవన్నా జయ్‌ నేనేమనన్నాంకె, బటులోటి అందరోటి గొట్టిచ్చడు. ఎంతో 
మంచేత గొట్లిచ్నాగూడ వీన్నిజంబయ సె_డ్డకదన్నట్లు. లాస్టుకు నిజం బరు 
6౬ రు క రు ర “ల 
సెట్టకుంశు వీలన్నేం జే త్తడు? నిన్దంపుత అన్బెప్పనీ చిన్నప్పన్నించి స్నేయితం 
అ చి ప షః అధ 
చేసిందింద్కెన! ఇప్పున్ని న్నె టయ్న జంపుతా నృప్ఫ నొ_త్తడన్నట్టు. స, 
మంచిది, నన్ను చం స్టే చం ప్తివ్లాని నెన్మా(తం జెప్తాంచు, యే అట్లాలేదు నువ్చె 
ప్పిన్సర్వాతనే చంపుత. చె ప్పేదన్క అసక్క చంపనంటడు. సరే, మంచిచ్చే, నే 
చెప్త చెయ్‌ అన్నెప్పనీ రాస్సబలో నిల్బడ్చెప్తాంటడన్న ట్టు. నేను ఒకసారి గిట్ల 
చేసిన. రాచ్చసి నంపిన అన్బెప్పని అంత జెప్పడన్నట్టు. అంత జెప్పెవర్కేమున్నదీ? 
మరీ దీనికి విము_కేదంశు లాస్టుకు సిలయ్పోయే ముం శె ప్రడన్నట్టు. నీ కొడుకు 
న్ను ప్టీసి నా సిలగొట్టినవం కె నువ్మా(త్రం మంచిగయ్బవ్‌. పిచ్చినీగ్గుదుర్భుంట దనం 


72 వ్యవహార ఖరడీకోలు 


టడు, ఆ జర్గిన విసయల్య త్తం డె ప్పెవశ్కెమవుడయాంచు వాడ్సిలయోతడు 
బీడ్చిచ్చోడ = య్రిరాంటడు, ' ఇవా వీల్ల తని వీల్హకోసం ఎతుక్కుంట ఎతుక్కుంట 


వసాంటడు అశ! ఇట్ల జరిగోోయించా న్చెప్పని రాజూ రాసీ యిద్దరు సీల్ల 
కోసం తిరుగ్లాం[టన్నట్టు. తిరుగాం శు రాజకుమారు న్మార్యా గర్భవతయది. 
కొనోల.తర్వాత కొడ్కు పుడ్తడు. ఈ పిచ్చోడోజూ యింటి ముందర్కొచ్చి 
పు బా్యేంచేత్తాంటది? రోజింతన్నం బెడాంటది అన్నం బెట్టి యెంతో 
వుండమన్నా వీడుండడన్నట్టు. పిల్లాడు నాన్నా నాన్నాంశు పిల్లాన్టీస్కు 
న్యూరంతా దిపొంటడు. ఊరంత దప్పి మల్ల దీసొస్తాంటడు. ఓరోజు ఆ సీల 
దెగ్గిరి క్పోతాడన్నట్టు. ఈ పిల్లాడ్పోయ్‌ నానా నాన్నా య్యిటా యిటా అనం 
కుక నాన్నా లేదేం లేదా అని పిల్లా న్మాల్బట్యో. నాసిలగ్గొడ్డడు. సిలగ్గొడే 
తల్కాయ్‌ పల్లీ ఆ రకం pe ప_డ్తది. సిలమీద నృడేవరకూ సిల మనృయ 
దన్నట్టు. అప్పుడూ యీ పిచ్చి బోతది. అప్పు డ్డరిగిన్హాని కైల్చ్కోనీ యిగపుడు 
నేనూ తమ్మున్నెంత ప్ట్టైస్తిన? నిన్నే నేనన్మానించినాని చెవ్త డన్నట్టు. అంకె 
తల్లి దం|డులొ సృరన్నట్టు. తల్లి Se మీ పవితమయ్ను స్నేహాన్ని 
చెడొట్లాల నూూస్నెం, మా త్త స్పయ్‌ దన్నె ప్త రన్నట్టు. అయై యిగ యిక్కడ 
‘1 60 జ 

రాజుకొడ్కు. పెళ్లి చేస్కున్నో కేమో యిక యీన్నే వుంటాటడు. ఇగ. ఆ 
పాతరా జెంలో యీ పిలగాడుంటడు. ఇద్ద రన్న దమ్ములు వీల్ల రాజ్ఞాల్క రవానా 
మార్గాలూ యే ముంచ్క్కనీ వీలిద్దరు సుకంగా కాలం గడుప్తాంట రన్నట్టు. 
ఇళ్ను వాల్లమీదికి అడ్జెవర్గ*నీ యేది లేదన్నట్టు. ఎంత పెద్ద సేనల్వొచ్చిన గూడ 
వుత్తు త్తగనే వోడిచ్చి యిక వాల సా(మాజ్ఞంల కొన్ని సంవచ్చరాల్చాటూ 
సుకంగా గడిపిం డన్న ట్ల. ఇదీ ఆ కద, 


వ్యవహర్త ఎ లై; రెతు 


కెందం : ఏటూర్నాగారం. కులం : వెళ్ళ వయస్సు ; 40 సంలు 


చదువు : 7వ తరగతి వ్యవహారఖండిక : స్వగామం-_ తీర్థ, వినోదయా, తలు 


నేను యేటూర్నాగారం సర్పం ఛా పందొమ్మిది వందలా అర్వయ్నా 
లుగ్గో యెలక్ట య్నాను. అందులో నేను యేకగీవంగా యొన్నికయ్నాను. 
తర్వాతా ఆ సంవచ్చరం యేటూర్నాగారం (గామ పంచాయూ* వెద్ద పంచా 
యోగా జరిగీ వెయి రూపాయు కూడా (గామ పంచాయ్రాకి సర్కార్వారు 
యిచ్చినారు. తదుపరి యుటూర్నాగారం (గామమ్లో రోడ్డుగానీ యీ పిల్ల ర్చా 
యింట్లూ [గామ పంచాయ్రో నుండి కొన్ని వేయించబడాయ్‌. (గామమైో 

ne) అం యె ae) 
యిప్పుడు దాదాపు ముప్పయ్‌ పిల్ల ర్పొాయింట్పూ చేయ్యడ్డాయ్‌. |వజల్మూ. 
బాలా అందుబాట్లో మంచిగా |పతిరోజూ మంచినీరు లవిస్తున్నది. ఆంకేగాకా 
యేటూర్నాగారం గామం చాలా డెవ్లెష్మెంట్కావల్సివుంది. పటూర్నాగారం 
గామానికీ నీటివనరులు గానీ మరియూ సరియయ్న  అవకాసేలు లేకా చాలా 
ఆర్థికంగా వెనకబడుంది. [గామానికి చాలా పెద్ద చెర్లు గూడా లేవు. ఈ యొక్షా 
'యేటూర్నాగారం (గ్రామానికే కాకా మొత్తం బ్లాగ్గూడా మంచినీటి ననరుళ్లేకా 
పంటలూ పూర్తిగా పండటన్లేదు. ఏటూర్నాగారం |గామం అబుద్దికావాలం కు 
మరియు శాక బుద్ది కావాలంకు యుేటూర్నాగారంలో దగ్గర్లో వున్నట్వంటి 
పద్మయ్‌ ల్ల దూరంలో వున్నట్వంటి వొక దొడ్డ |ప్రాజెక్టూ అది పూర్తిగా నిర్మిం 
చినచో యేటూర్నాగారం శ్లాకూ పూర్తిగా సన్నెస్సేమలం కాగలదు. ఇంతే 
గాకా యేటూర్నాగారం కాకులో పహార్షన్లూ గిక్షనూ చాలా యెక్కువ్మంది 
య జయ జుం 
వున్నారు. వారికి ఆర్టిక సహాయం పూర్తిగా డెన్ల ప్మెంట్కావడం లేడు. ఆర్జికంగా 
చాలా వెన్కబడివున్నారు. అంతే కాకా యేటూర్నాగార నేవాలయ్యునకూ 
వొక పూజారికూడా లేడు. ఏటూర్నాగారం (గామములో వొక సివాలయ్యూ 
మరియు రామాలయ చెండు ఆలయు ల్కలవు. సివాలయూ) పూర్తిగా 
సిదిలమయోయ్నది. ఈ సంవచ్చరమూ దానిని పూర్తిగా పునర్నిర్మానం 
చేయ్చున్నాము. కానీ |ప్రబుత్వనహాయభ్మూ అందటన్లైదు. పూర్తిగా పజలయొక్షా 
సహాకారన్చేతనే యీ గుడి యీ సివాతి వరకూ పూర్తి చేస్తామని [దుడసం 
కలంతో వున్నాము, ఏటూర్నాాగారం గామ మో టౌ జిల్లా పరిళత్తు అయ్‌ 
నూ్కూల్యూలదు, దానికి పోయిన్సంవచ్చరము మా కమ్టీ తపు నుండి యిర్వ 
"యొంచీలూ మర్యూ పదికుర్చీలూ కీ సబ్బులు కూర్చుంట దుకు గా|డైక్చెయ్‌ 
రౌొకయూ పదిహేనో ఆగళుకు అ్వుంటీసిక్‌ స జనవర్శ్కి చంచాపూర్వకం౦ంగా 
నె ఏ లు ల్‌ 

కొంత డబ్బు వనూళల్ఫేసి యిచ్చినాము. మరియూ ఏటూర్నాగారం గామమ్లో 


10 


స్ట వ్యవహార ఖండీకొలు 
వొక కోవాపరేటివ్సొవయ్టు గూడ కలదు. ఆ సొనర్టు ద్వారా [పజలకు ఆర్డీ క 
నఆయము కొంత దొరు కున్నది. న్కూల్లోకూడా యీ సంవచ్చరమూ నేనూ 
యేకగీవముగా [పారంబకమ్టు వయ్‌స్ప స్టటుగా యెన్నికయ్న్మాను. మరియూ 
కోఆపలేటివ్సొనబ్జూ అద్యక్క్ళునిగా కూడా నేను యేకగీవముగా యెన్ని 
కయ్న్మాను,. ఈ గామమో అన్ని విదాలా చాలా (పజలు యంతో మంచిగ 
నవాకారంగా పశ్చేస్తూ వుంటారు. కానీ యీ నంవచ్చరము పురుగుచేత వంటలు 
పూరిగా పండలేదు. ఎరువులు కూడా సరియయ్న దరలకు అందుబాట్లో దొరక 
లేదు. చానివల్లా యిక్కడి రయులు బాలా నస్థాల పాలయ్నారు. ఇక్కడ 
ఆర్దికంగా మిర్చీ పొగాకూ, వంత్తీ యెక్కువృండ్తాది. దానివల్ల నే (వజలకు 
చాల్లాబము చేకూ ర్రుంది. ఇకా యిక్కడ పెసలూ, మినుములూ, కందులూ, 
జొన్నలూ, నల్ల పె"లూ యెక్కువ పండుతాయి. దానికోడు యీ సంవచ్చ 
రమూ పంట కొంచెం తక్కు.వానే వున్నది. కానీ మిర్చీ పురు గ్భేత బాలా దెబ్బ 
తిన్నాది. ఇంతేగాకా యిక్కడ రయులు పూర్తిగా వెనుకబడటానిక్కారనం 
ఆర్జిక సహాయము పూర్తిగా లేదు, కాబట్టి [వ్రబుత్వం వారు ఆక్టీక సఆయం 
అందించినచే యిక్కడ (పజలు చాలా చాగుపడగ[లు. ఏటూర్నాగారం 
(గామం (పతీ నంవచ్చరమూ దాదాపు దగ్గర్కి .గోదాపరి వస్తు నేవున్నది. పందొ 
మ్మిది వందలా యబయ్‌ మూడులో యేటూర్నాగారం [గామం నగం వరకూ 
మునిగ్పోయింది. అప్పుడు యేటూర్నాగారం యిక్కన్నుం చ్రీసీ తాలగోడుకూ 
కడ్డామని వొక |వపోజలు వుండేది. కానీ తర్వాతా యిక్క_| డయ్పిలు నీల్ల కూర 
మయామని యిక్కన్నుంచ్కదలలేదు. తర్వాతా యిక్కన్నే అందరూ వుందా 
మని వొక వుర్దేనేనికి వచ్చి యిక్కన్నె వుంటున్నారు. అయ్యా యేటూర్నా 
గారం (గామం సురక్శితంగా వుండాలం కు లక్నవరం వాగు (గామం దగ్గర్నుండి 
పోవుచున్నది. కాబట్ట యేటూర్నా గారం [గామ మొొడవ్నా వాగడ్డుకుంటా 
వొక రాయితో పూర్తిగా వొడ్డును కట్టాలి. లేనితోడుంశే వొక పది సంవ 
చ్చరాల్లో యేటూ ర్నాగారం పూర్తిగా యిక్కన్నుండి పోగలదు. చాలా నస్ట్రము 
జరగగలను. కాబట్ట యెట్టనయ్నా (ప్రబుత్తం వారితో యీ పనిచేయించాలనీ, 
దాన్ని సాదించాలనీ యేటూర్నా గారం ప్రజలు చాలా గట్టి (దుడ్వి స్వేసనో 
(దృఢ విశ్వాసంతో) వున్నారు.* న్‌ మ 
తిస్నతి దేవాలయం చూ నేనండీ. మూడుసారు వెలేనండీ. ఒక సంవచ్చర 
మయ్‌ుంది. మా పిల్లలోటీ అక గాడి క్వెల్లి నం. అక్కడ వాక _న్మతం తీస్కోని 
అక్క-న్నె వున్నం వొక రెడు రోజులు. ఉన్న తర్వాతా చేవున్దర్సెనన్టేసో-నీ 
* ఇంతవరకు ఈ వ్యవహా ర్త వచో ధోరణి ఒక బహిరంగ సభలో ఉపన్యసించి 
నట్లుంది, ఇది చాలా వరకు , గాంధికభావ తో నడిచింది. (ఇతడు (గామ సర్పంచ్‌ 
గానూ, కోఆపరేటివ్‌ సోనైటీ అధ్యతుశుగానూ, పాఠశాల (వొరంభ సంఘాధ్య 
కుడుగానూ ఉండటం దివికి కారణమై ఉండవచ్చు. ) ఇక్కడి నుండి వ్యావవోరిక 
గాషలో మాట్లాడటం మొదలు వెట్టాడు వ్యవవా ర. 


రైతు 75 


|పతిరోజూ అక్కడ పల్హారా ల్తీస్కోనీ వుండేవాల్లం. అక్క_న్నుండి బన్మీ చెల్లి 
అకా జెం డోజులుండీ తర్వాతా 'దేవున్కి బోగం జేయించీ మళ్లీ ఆరోజు యింటికి 
వచ్చాం అన్కునేవరూ్యూూ అక్కడా స|తంలో రెం. డోలకంశొు ఎక్వ వుండని| యట, 
అది మాకు చెల్వదు. తర్వాత వాల్లు ము ముని నాలమ్మీద వాల్లు తాలం వేసి ను, 
ఆ తాలం వేసిన ర్వాతా మరి వాళల్లన్న్పోయి "మేం బతివ్హూడో్క్కోబని యీ రాధి 
పండుకొంటామ న్చెప్పి మరి వుండి మల్ల కేల్లార్చొద్దుగాల్న వాల్లు తాలం వేసే 
స్కున్న తర్వాత మేం సామాన్లు తీస్కోనీ యిగ్మెమింటి కొచ్చినం. తిర్పళ్లా 
a9) 
వెంక శే స్వెరస్వామి బేవాలయాని కోయినం. లోపల దేవున్ని దర్శించుకున్నం. 
మరి అన్నీ, అకా ఆకాసెగంగా, పాపనాసెనం,...కంచిబో లేదండీ. ఎందు 
కొర్క-ంశు అక్కడా చేమిలితోని పోయినపూ చాలా పిల లును గాబటి, జర 
0 నూ ౧ లు 
మొచ్చిందపహ్పుడు మాకు. దాదాపు యిక్కనుండి మున పన్నెండు మందిం 
బోయ్నం. అందులో మరి మా తమ్ముడూ, మా మర్దల్వాల్లక్టర మొచ్చింది. 
దొ _న్లర్వాశా మె డాస్ఫ్బూర్రామసి తొందరోటి. =. మె డాస్పోయి న్తర్వాతా, 
అప్పుడేం పోయ్న హూ, అక్కడ్వర ల్లెగ్టిబిళ నుందండీ, వర ల్లైగ్దిబిళన్దూనినము. ఆ 
చిినపు బాగ చః శ రానీ 
వర ల్లైగ్సిబిళన్‌ స 3 స్స బూగ చలిగావుండె.ఒక ర ఇన్‌ శ్ఞాన్‌ ల్బూసినము. ఆ రెన్‌ 
స్టా ల్బూసిన్త శ్వాతా మరి అందులో చెయ్నూస్టాల్వరగో్పోయినం. చెయ్నాస్టా 
ల్మా|తం కాలీగనే వుంది. అప్తూ ఆ చెయ్నాస్థాల్లో లర సామాన్లెప్‌. మెడ్రాస్ల 
వర్‌ మషమెంట్వాల్లు సేల్స్పర్మిశన్లేకుంటుండె. కాని అక్కడొక డశ్ళెన్షి వొక మిశి 
నుండె. మా'వేమ్లీగాని, మా చుట్టాల్లాని, వొచ్చిన వాల్లందరు చాల చూసి చాల 
ఆస! పడ్డార్దాన్నీ చూసి. తర్వాతా అక్క_డ్‌ ... (అ) ని యిక్కడ హయా9 
బాదు మిటాయిదారున కంచి పెరొచ్చిందక్ట. అయ మము చాల సంతోళ 
మయ్‌ యెందుకంశు అమో) బాదు. నేతిమిటాయ్గూడ యిక్కడ గూడ చేర్చో 
యింది అన్నని మేం గూడా వొకా|రూపొయిల్ల్డొన్మున్నం. కొన్కొాని అక్క 


| గ్‌ 

శుల్విజ న్చూసినం,. ఆం,తిర్పత్ల్తో గుండు జేయించుకున్నం, గుండు జేయించో్మ్యని 

లు | రం 

మరి అక్కడ బోగనేయించీ పులళోరా వొక యా బ|యూ పాయిళ్సెట్టీ పుల్లో క్చే 

యించినం. యబయ్‌ జేయి నై వాల్లు చాలా బెట్టను. అదందరికి పంచ్చెట్నం 

-మేం తినేక. అరోజు మేమన్నం గూడ తినదు. కొంచం తటొ బట్కానొచ్చ్నుం. 
రా య య 


అద్గూడా అప్పుడు మేం తినుద్దిగాక అందర్కీ పంచ్చెట్నం అక్కడ్లూడా. 


eg వ గాల 
ఇగక్క-న్నుండి మల్లీ మ డాస్టేగ్యున్నం. మెడ స్టరానీ మల్లీ అక్కడ్లూడా. 
వరలగివిశనొ కులివిజ। నేడోచూ సేము. మరీ పెద పెద మిశిను చూపించి; ను. 
డజ ౯ అ ది త దా a 
అవేమో చూస్కుంట బోయ్నం మొత్తం సాల్బన్నీ. అక్కడ్డూ స్తై దాదాపిర 


 వయ్‌ వేల శకార్జు ముప్పయ్‌ వేల కార్లు వుండె. నడ్చిపోయి నడ్చొచ్చిన మక్కడ 
బస్సుమీద సర్కార్‌ బస్సుమీదబోయ్‌. చూసి నర్వాత మల్లీ యేమయ్‌ం 
దంకు యిగా శ్యాత య్మయింది; చలిబాగ, *, .ఇగ లాడ్జింగ్లి దిగ్నం. అక్కడ 
వర జ్లైగ్గివిళనున్న ర్లాబట్టే ఒక లాడ్జింగూడ దొర గాలేదు, ఒక కాలేనుకుని వుదయ 


కన వ్యవహార ఖండికలు 
న్నించి సాయిం[తం తిర్లినం. తిరిగితే వొక్క మ యేం దలాడ్డని వొకటి దొరికిం 
దక. ఆ మయేం;ద లాడింగొ వున్నం. ఒక రూమ.కూ నలబయ్‌ రూపార్లము. 
2" ో జ ౧ 
మొతం నిమ్‌ది మందిం అం ద్లొవున్న౦.ఏ డెస్టి రోజులకూ రన్నాల్లులన్న్మయూ 
పాయ యోూంయింది. మల్లా అక్క_న్నుంచి యింకొక రూమ్టీనున్నం. అప్పు 
ag) న్‌ 
డుంకో నల్బం[యాపాయుయ్న య్‌. మొ_త్తందాదావూ అక్కడ చాలారూపార్ణము 
కర్చయ్నయ్‌. ఎక్కువ కర్పయయ్యనే వుద్దేసెంగ మేం కొన్ని సామాన్లు యి త్ర 
డ్సామాన్లు కొన్ని స్టీల్సామాన్ల వన్నిగొన్న్కోని జరల్బాగొ చ్చినయ్లాబట్రిం 
దర్కియిక్క | డయెక్కి డయెప్ట వెరంగల్లొచ్చినమండి. _ ఎగ్గిబిశనంు 
౧ "ర్త (౧౧ 
చూడండీ మేమూ సాయింత్రం యెన్మిద్గంట్లకు బోయినమండీ. పోయీ వొంటి 
గంటదాక వున్నమండి రాళ, చూ సైనమొ చాల స ర్చెట్టంది. ఇది వొక్క 
రోబ్టూస్తనె నర్బోదు. దాదాపు వొక పదిరోజుల్బూ నేనెకానీ ఆ యెగ్గీవిశన్ము 
రో యేట్వంటీ వున్నది. మర్స టోజిక్యాక్టర మొచ్చిండ్షాబట్టిక క. పయత్న 
న్చేస్కునీ అందరూ యింటకొచ్చేసినం,. మెడాస్తా చెయ్నాబజారది చూసే 
మండీ. సము|ద మొకట్టూసినం, ఆ సము దన్దూనే మా(తమ్మా పిల్లి లూమేమూ 
చాల ఆస్చరెంగా వున్నది. ఎందుకంచు సెద్దవెద కెరాలొచ్చేసీ మాకు "పెద 
oo ద ౬ © 
గ్గన్సిచ్చి మేం దూరం కూచుంశు గూడ మా దగ్గర్కు వెచ్చుడు పెళ్నుది. 
గ గ 
మెమింకొ దూరంగ బోవుడు పెట్టం. ఒక వెయ్యో రెండువేల మంది అంద 
రున్నరు.  దగ్గర్దగ్గరోతా[ను, కొ'ందర్భూరం పోతాను. ఒక పడవయే 
మాతం వొడ్డుమీదనే వున్నదది. సము[దం మీంచి బర్టుకొచ్చిందీ మాకు 
యేమెల్వదది. కాన్నెడ్పోయిందది. ఆ యొక్క. "పెద్ద మరు పెద్ద సము దంలో 
వున్నది. నట్టనడ్శ మేమన్కున్నం. దాన్న మన్సులున్న రాంశు "పెద్ద పెద్దదాన్నీద 
బిల్లి గ్రే కన్చడ్డంయ్యాకు. ఆ బిల్దీంగ్నూసినము. అక్కడ [పజబున్నరు. అక్క 
డొక వూరి (ప్రజలు గన్బడ్డదిం మా యేటూర్నా గార మా వూరంతే వున్న 
దక్కడ. అక్క_డంత దూరం గన్పడ్డ దక్క డ, కాబట్టి చాలా--కూర్చోనీ తర్వాతా 
యెగ్మూర్‌ స్టే శన్న్చోయ్నం. వరి జూ బోయినము, మూజియమ్షూసినము. 
అక్కడా మెడ్రాస్‌ Ba జాస్నేము. మరి జెంగ్గుర్భజార్చూసినం. 
చెయ్యాబజార్బ్చూసినం. చూసీ మరి ద్రైందావ న్నోయినం. ఎలెక్టి సిటీ హావె 
క్కీనం. అవన్నీ చూసీ యిగ వొచ్చినమండి. 


వ్యవహర్ర -8: కిరాణావ్యావారి 


కేం[డం : హన్మకొండ (వరంగల్‌) కులం : బలిజ వయస్సు: కరి సం॥లు 
చదువు: ఉప తరగతి వ్యవహార ఖండిక : స్వవిషయం 


నేనువుట్టిందీ వరంగల్లు-హనంకొండ. చేను మొదట్లో చాలకళ్టపడ్డాను. 
తర్వాత వహానుమకొండనించి హార్రరాబాదు వెళ్లెను. హర రాబార్దా నాలుగ్భంవ 
చృళాలు గవ ర్హెంటాగాల ప చేసేను దొ _నర్వాత- 'కొలువ్చోయ్నంక=జాగీర్లో (ప్రవే 
సించాను. పాపన్న వే పేట్లొ 'పదిషానూ ఇరవయ్‌ సంవచ్చళాల్ప న్చేసేను ఆక్క. 
నించి నవ్మరోయింది. జాగీర్షార్‌ యేమివ్వ లేదు. అక్కన్నించి. మల్లనుమ 
కొ”ండెచ్చాం. వహానుమకొండ' వచు యిక్కడ మలీ చిన్న కొటు ఐక. 

౧ లు లు 
కొటులోగూడ చాల నషమయ్‌ంది. అయ్నగూడ మేం మలి దాన్ని పయ్యి- 
రు యట గు 

దిశం, తీసి యిప్పుడు మాతం సవ్‌ క్కెంగా వుంటున్నాం. 

నా పిల్లలు అయురాబాద్దొ వున్నారు. ఒక అబ్బాయి య మ్మొ చదు వ్రు 
న్నాడు. ఒకబ్బాయి 'నవ్కరీ క స్తున్నాడు. అతనికి ముగ్గురు పిల్లలు. ఆ పిల్ల 
వానికోసరమూ 'పెన్లి విశయంలో నేన్నెెయ్‌త్నం చేస్తున్నాను." 

నేను వాయ రాజాద్దో వుండి బెంగ్లూర్నూశేను. మయభూర్నూసేను, 
మ దాన్నూే నును. “అవంగబాచ్చూశేను. అకశ్చన్నించి మరీ ల్లీ యిటువచ్చీ వ్యాపా 
రం చేస్తున్నాను. వ్యాపారంలో అనేక విబ్బందులున్న య్‌. పమిబ్బందులం కు 
సెల్ఫ్‌ శుక్స్‌ పిబ్బందుంది. మాకు వేరే (పతివాన్లు దీని వళయంలొ వెపారన్లు 
డచ్చెప్పి పట్కుంటారు. అంచేత మేం యేమీ చెయేక పోతున్నా మిష్పుడు. ఈ 
సంవచ్చరమయే మాకు చాల యిబ్బందుల యోయో 'ెశన్శాపులన్ని కలా 
యించి శేశనయీ్య్య మాకు బియ్యం కూడ దొరకకుంట య్బూయ్నయ్‌. తరవాత 
- యిప్పడిప్పుడు_నిన్న యివ్వాల-మాకొ్క-౦చెం బియ్య మీస్తున్నారు. దాన్నించి 
మశ్లీ 'పపారం శురూ అయూంది. లేదూ అంసను చాల కస్టంగ వుళరడదిః జీవో 
పాయం గడిచేది గూడ చాల కస్టంగుం డేది. 

నేనా ? ౪, ఇస్తున్నాను కాతాలు, కాతాలిసాను. తిరిగిస్తుంటారు. 
కొంతమంది ఎగదొబ్రారు. అట్ల గూడుంటుంది. ఆ బాదలున్నయ్మాకు. లేశెట్ల! 

చెక్క న్లైదండి. మాక్కంటోలున్నది. చెక్కెరివ్వరు. చెక్కెరిన్టంలొ 
మేం చాల బాదపడ్డ్తున్నం గాని యి స్తలేరు. 

జగ క్‌ _ 

చదువ్కున్న వాండ్లు, టీచర్లూ, ఎడ్యాస్టర్లూ అవ్‌ అం సర్ఫ్‌ గూడ వున్నరు 

కొంత మంది. వానుగాదండి, ఇంకో చిలర్సిలర్‌ ...కొంత మంది మాసరుగూడ 
౧ య య €ఎ3య౧ 

యివ్వకపోతున్నారు-ఇప్పుడు. ఇక్క న్కా వొక మాన రున్నాడు. అతను 
యెన్నో చేస్తాడు. నెలకు నాలుగయ్రైంద |లూపాయ్డ్‌ సంపాయిస్తాడు. ఏమ 


వ్యవహార ఖండీకలు 


ఫ్ర 
న్నంచు నాక్క_ర్చు ల్బా_ల్తలేదయ్యా అ నెప్పి శిన్నెల్నించా పేడు. "ముమెటు 
చెప్పలేం. అదె. 


వరంగల్నించి చెసము. వరంగల్నించ్‌ దెన్తం మొత్తం సరుకుని, ఆం. 
ఇక్కడేం కరీజ్జైయ్యం. సిర్చేమయ్నా సిగేటూ, యీ అగ్గిపెక్టైలూ యీ 
అనుమకొండలొ కరీకే సం. ఇది పదియేన్సంవచ్చరము అయ్‌ంచ్నాకు. 

నేను ప్యాపారం జెర్టేదండీ. నవ్యరున్నాను. నేన్కేశియర్ష పన్టేసేది. 
పది ?- పాపన్న పేట సంస్తానంలో శకేశియర్గ పన్టేసేది. వబువెవు*? ,... మాకు 
ఇర్వయ్‌ రూపాయ్లు జ్రీతమిచ్చేది. ఇర్వయ్‌ రూపాయ్‌ లలవె న్పిచ్చేది. నలబ 
(యూపాయిల్లోపట నాక్షు టుంబ మొుత్తం అక్కడ వుండేది మేము-నా బార్యా, 
నేనూ, నా అల్లుడూ, అల్లునిజా ర్యా-నల్లుర మయుగుర ముం డేది. మేనల్లండి. 
అప్పుడ్సర్వో యేది. నాకే బోజ్నం దొశక్కేది వాల్ల దగ్గర కొద్గా. వాల్కొద్ల 
-మావొక్కరికిద్దరి క్పెశ్రైది. తతిమ్మది మాకు సవరిచ్చుకునేది. వవతిచ్చారు. రూపా 
యికి యొన్మి స్సేర్టు బియ్యముండె అప్పుడు. ఇప్పుడెక్కడియి? ఒక రూపా 
యె_ై యెన్మి స్సేర్ట బియ్య మొచ్చేది. ఆ యొన్మి స్సేర్ణ బియ్యము మేంగడ్పు 
కునేది. or 

ఆ. ఇక్కడ సొంతయిల్లు, కొంచెం ఇల్లు కొనుక్షున్నా న్నేను. కొనుకో్కో-నీ 
-నాలుగ్వేల రూపాయిలగ్గొన్న. కిరాయొస్తుంది. 'మూాకో యాబ్య్యయూపాయ్లూ 
అర్వ్ష్యయూపాయ్రు కిరాయొస్తుంది. వోయిగ, సుకంగ వున్నాను. మా అబ్బా 
యికి నెలకు యాబ[యూపాంయ్లు పంపిస్తాను. ఆ అభ్బాయ్‌, చిన్నజ్బాయ్‌, 
చదువ్కొంటున్నాడ్గద? అతన్న్కోసం వంపిస్తాను. పెదచ్భా యే మో నవు కైన 
న్నాడు ఎల్మ ఏన్నిపార్ట్‌ మెంట్లో. అతని తబాయిదా కోనం (వయ్‌క్నం జేసె 
కాదన్నారు. కాదంశు, స, అకన్నెవుండు నాయనా న్దెప్పి వాన్నక్య నన్నె 
వుంచాను. ఆ అబ్బాయిని గూడ-యిప్పుడు యమ్యే సెకండియ ర్చదుప్రు న్నా 
డ్రైలుగు. అక్క డున్నాడు. రాలేదండి. ఇర్వయ్న్మాల్లు తారీకొ స్ట నన్నాడు. 
ఈ ఇర్వయ్నాల్లు తారీక్కా, 

మాకు బందున్లు తిర్మల్షిరీనూర్యా వే ట్రాలూకాలో తిర్ణల్గిరీ కొండా 
అక్క డున్నరండీ. ఇక డ్మేమున్నం. హల్టూ9వాద్దా మా అల్లుడూ వాన్లున్నారు. 
అప్పుడప్పు డోొయుస్తుంట మక్కడ్కి.. ఇక్కడుం జేది యిద్దరేనండీ-నా బార్యా, 
నేనూ. మనమాలు మొన్నపోయిందండి. . వయ్రూ9 వాదిడ్చొచ్చాను. ఆం, 
సనే పోయొచ్చాను. ఊకే అడుగ్తుంశు యిడ్కొచ్చాను. అవ్ను. మల్లీ వొస్తా 
నన్నది, అక్కడిక్కో య్న ౦క రానన్ని, . య 


క్రిం వ్యవహార ఖరడి కలు 


యేనేం...కొంతమంది అప్పుడుపూర్వ నె శెటీ వాల్లంతా ప| యవీ "జేసి యిక్కడ 
ఓ మూల్లచ్చ. ఈ లూపాయిలోనీ కాల్నీ గట్టిచిను -పెద్దది యాబయ్‌ (గువోల్తోని. 
కతు (గువోల్లోసి ణ్‌ గట్టచ్చీ, కట్టిచ్చడం యింక వొక సంవచ్చరం 
గూడా కాలే. కాకుండనే అస్ఫూపర్సీట య్పొయింది. నూపర్సీటనం కు అది 
కొంత లిక్విడయొ్చయినట్టు. _ లిక్విడయొొయి _న్తవ్వాత అయి వద్టగనె ఉన్న 
య్యాయిండ్లు. అయ అప్పుడు గవుర్మెంటొచ్చీ యీ సొసయ్‌ట్ని హేండో 
వర్చేస్కోనీ అప్పుడు మల్ల వాల్లను బిల్బీ మరి యీ కాల్నీలో నెవరుంటలేరు. 
మీకోసం గట్టచ్చినం మేము హుం ల్లిచ్చ[లూపాయిల్ళెట్ల. మరీ దీన్ని యెట్లా 
వుప్యోగించ్కుంటర్మీరు? అనం కు మెమప్పు డౌ తగున్నం. _ మెముంటం 
సారన్నం. సరె, యిక్కడోల్లుుడనట్టు మాకోటి రాసివ్వా లెన్నరు. అయ్లై 
_ అప్పుడు యిక్కడ. ,..ఉండిండె ఆయ్న౫ూరూరూ తిర్గుం డె. ఆయ్న వూఠూరూ 
తిన్గి తే వా లాసిచ్చిను, మేం ఆ యిండ్లల్లొ (కాము, మేముండమని. అయై మల్ల 
గవర్ళెంశేం చేసిందం శు యిప్పుడు వీల్లుండరు, ఆ స్టయ్‌ ల్నడవదని లిక్విడేశ 
న్చేసేసి|ను. చేసి నర్వాతా అప్పు డ్యలక్షుండె- వందొంలరవయ. ఆ కలకు గండి 
Sea we) ప Fa యిచ్చె_స్తం నం. 
లు ae 

'డ్మేమేం జేసినమంశు మే మొచ్చుంట మందులొ, మర్శాక్పునులు గల్పిన్త 
రాంకు కల్పి స్తమన్నరు. మేం పన్లు గల్పి స్తం, మీకు సొసర్టూని హేండోవ్రైస్త 
మన్నరు. సనే, అందర మొచ్చినం. సంవచ్చరం -లెండు ౩ సంవచ్చర ఖాటి నర్వాళతా 
యిక్యడా ఓ తసీల్లారుండె---ములుగులొ. . ఆ యిండ్ల ల్లైవర 'న్నుంటున్నరా 
లేదా మాకు ఇన్చ ర్నేశ నైయ్మనీ లె టెచ్చిం తసీలార్యక్కడ. అయే యీ 
తసీల్హా'శేన్దేసండు యిక్కడ పద్మశేలీ లెవ్వరు చేనేతకుటుంచాలకు సంబంధిం చిన 
వాలై వ్వరూ వుంటనే లేరు....., కలక్టరు వొచ్చిండు. ఒచ్చీ నన్ను బిల్చిండు 
పిల్చి దీ. టా యెవకుంటా రన్నరు. అయ్యా se పద్భ్మసె లీల వుంటానం. 
అంతా చేనేత కుటుంబాల వాల్లమె, మరిక్కడి తసిల్ల శ్చేనేత కుటుంబాల్వా ల్లైవ 
రుంట లేద (నాస్మిను గదా త్త: అందరి దిస్కా చ్చీ నిల బెట్టను. నిల బెట్టి 
అప్పు డ్కృలక్టు)ండి యిక క్కడంతా పద్మ 'నలీ బుంటాను. చేనేత పుం 
ము. ఇ య్యువచ్చు నిది అని కలక్ట్మ రాసిండు. పాకాల్కొన్ని రోజుల్చొటు 
అక్క-న్నె వున్నయ్‌. తర్వాత ఒకా తొమ్మిస్పంవచ్చరా _ల్లర్వాత మల్ల యిప్పుడు 
యాక్ళనె న్పెట్టాని కొచ్చిను. యాక్ళ'న్చె కై సీ యివరివ్వాల్లకూ యాండోవ 
రరిగినయ్‌, అప్పుడు యెవనేరు........నూ, నేను ఇద్దరం గల్సి కలక్ట్రృరాఫ్టీ 

క్రాశ్చియ్నం కలక రాష్టీను Fe కలక కరి దర్శా స్‌ 
మరి మీరేమో అప్పు జే మో యిండ్ల కాలీ చేసివచ్చి. మా కాొల్నీ లొ వుండమన్నరు. 
పన్లు గల్చి స్తమన్నరు. మరిప్పుజే మొ వెల్లి పొమ్మునంటా ను ఆక్టడ వుం డేవన్నీ 
అమ్ముకో సోప్సునతథు తీస్కాచ్చిన, అమ్మిన డబ్బంతా కతమ యెయింది. 
ఇప్పు డూ్కూస్టేన్కుంటూన్న ర్వీన్లే. ఎట్టాగనంకు--అద్గవర్శింట్నిం చొచ్చిం 


వీవింగ్‌ సెంటర్‌ నూపరై జర్‌ 8! 


ద్యాకయె యే మెర్గమన్నట్టు. సశేనీ అప్పుడు, *....మిన్‌స్టర్సబ్టగ్గరిక్పోయీ 
యీ యొక్కా విగ్నేపన పత్ర మిచ్చిన మన్నట్టు. ఇచ్చి దాన్మీద డ్టయొక్షర్కు 
రాసిండె యిది అమ్మటానికి వీల్లేదు. ఆ(, ఇది సొనర్టూకి పాండోవ ర్లేసి యేదో 
విదంగ్లై సెయ్మనీ డ|యెక్ట రూ పన్లు గల్పిచ్చమని తెప్పినం. అయమై 'డ(యొక్షశే 
న్టేసిండు అకు కుత్తగా ను మూ బెట్టుకుంకు ఆ సుస్రాకి. యా కాలూ 

లాగుంచ స్కాండెని, అక్ష కన్నించి చక) గా అ డ|యెక్ట రందు క కొప్కునుండె, 
డ|యెక్ట (రాసిండు -- ఏమనీ=-వీల్ల కు సుసర్జూ ఆర్గన్యయేళనేస్కుం శు వీల్ల 
కాల్ని అప్ప జెప్పవచ్చునని. ఆ లట ర్లీస్తాద్చి 'కలక్టర్కి చ్చినాను. కల క్షర్లారికి శె 
కలక్షర్లారే మో మన డిన్దనలాక్సిసర్కు. బ-పిండు-- మవ్బూశాద్ధి.. మవ్యూ 
చాదోయ్న మాకు బంపిండు రిజిస్టేఎళన్లేసుకోమని. ఈలోగా మేము రిజిన్లే స్ట్రళ 
శ్రష్కున్నం. ఇ_క కాల్నీ యారడోవరాలె, అట్లగ వున్నది. మొన్నసనె యీ 
ముద్దైన తీర్మానం గూడ "జేసిన మేం కాల్ని మా కొప్ప జెప్పవల్సిందని అసెం 
డ|యెక్టర్ని. 


వ్యవహ ర్త- 10: బేంకు ఉద్యోగి 
కేందం : వరంగల్‌. కులం: వైశ్య వయస్సు : 24 సం॥లు 
చదువు : బీ,యస్‌,ని వ్యవహారఖండిక ; పాకాలయా త, బేంక్‌ లోన్స్‌, ఉద్యోగం 


'బేంకువాల్ల మంకు జ్మనల్గా అందరి క్రైల్సినట్టు పొద్దున్నించి సాయిం|తం 
వరకు మాకు జేంక్లోనే సర్పోతుంది. ఇకుడ దుకు పానుమకొండ (బేంచ్కొచ్చి 
న్షగ్గగ్నుంచీ యేదో వొక చారం యిక్కడ మా తీ |జేంచస్నుంచీ వేమిలీసో 
యిక్కడ దగ్గరెక్కడ్కన్న యెక్ళ్క-ర్భ నెల్లాలననుకున్నం, అది కొన్నాల్ల కి 
అంకు.మొన్న చే త్రపోర్టెసేకు మేమందరం ేమిలీస్తొ యిక్కడ్డగ్గరున్న, 
ముపయ్నల్భయ్‌ మయ్‌ల్ల దూరమున్న, వాకా లెల్ల డాన్ని స్పెయించుకున్నాం. 
ఎలాగో నానా కస్త్రాల్బడే దాదాపు తొొమ్మిదిన్నరకి వరంగల్నిం చ్వాకాల్బయ 
ల్లేరాం. ఒక టూరిస్టు బస్సు మాట్టాడుకునెల్లేమండి. బస్ఫుకి యింకతను మా 
కస్తమరండి. అతనిం కేం మాట్లాల్లే రు. తర్వాశేదో డిసయ్రై జేసుకోవొచ్చని వూర్చు 
న్నామండీ. సుమారుగా “పెద్దలూ చిన్నలూ గల్సి నల్బయ్య్మంచా కెల్లామండి. 
ఇక్కున్నించి పొకాల్లిర్ధానికి ఆ "బస్సు బాగ పోతే దాదాపు వనవర్గో చేరేవాల్ల 0, 

కాని పొకాలుంకో “రి డుమయ్‌ల్లుందనంగా ఆ బస్పెడ్వోయిందండి. రెడోశే 
అందరు కంపల్బరిగా నడ్చిపోవల్సివచ్చింది. 'పృమిలీలో వొచ్చివవాల్లు ఎందుకొ చ్చా 
మురాబాబూ అనీ చాల బాదపడ్డారు. చీమిలీసో రాని వాల్లు సే మనం చెమి 
లీస్ని తీసు కాలేదని ఆయిగా వున్నారు, "తర్వాళెలాగో గ్గ మయ్‌ల్సు నడ్స్‌ 
పాకాల్చేరుకు న్నాం. పాకాల్సేరుకోవటంతో నే ఆ ననే యంజాయ్బొయ్యాలన్కోబనీ 
యీ నడువడమ్మూలానా అనుకున్నంతగా యం ంజా య్చొర్టుక్పోయాం. ఆక 
లోలా మలమల మాడ్తూ ఆకరిక్టి స్థినుకు వెయ్‌ క్రైన్తూవుండవలిసొచ్చింది. టిస్టినిక్క 
డ్రీస్కె ల్ల లేదండి--ఇక్కన్నుంచి, అక్కడిక్పోయి న్తర్వాతా (పిపేశ్వేస్కోవొచ్చూ 
అంత మా తాని కందుకూ వనవర్జనస్నిగడా అని. అన్నీ దిస్కె ల్నెం. ఇద్దర్వంట 
మకమ్సుల్ని్ని గూడ దీ స్కై ల్లేమండి,. ఆడ వాలా దాపు యున్శదృద్మందొచ్చారండి. 
పిల్లలు సదృద్దే న్మందొ"చ్వారండి. పాశాల్గో_జ|నల--బటానికల్టూర మై న సూడెం 
ట్సుకి వాళ్‌ ఏ ఫులా వుంటది. కని మనకంతగ మంచిది దగ్గర్లో యిం శెదీ కనిఎంచ 
లేదు. ఏదో మంచి లేకుంది. తర్వాతా పిక్నిక్సాటుగావెల్రి మనమేదో యెంజా 
యేసి రావొచ్చని వుద్దేసెముంది. జ[నలెక్కు వరంగల్లో వాల్రలాగ చేస్తుంటరు. 
అక క్కు ల్రేదండీ. _రామస్పలో యై దేవాలయముంది. పిక్ని కాఫాటూ "శేకుంది. 
కొంచెం మాల రస్పైళ్యా. ఇంటీరియర్సయ్రై కెల్హేమన్నా ఎపఫిమల్సునూ వాట్నీీ 
చూడెచ్చన్నావుద్దేసెంతొ వెల్లేమండి. జంతువులు చూసే వోపికాలేదూ, మా 
కంత నడిచే వోసికా లేకుండబోయిందక్కడి కెల్లి న్నృర్వాత. ఇక్కడ్జేశేటప్పడ్కి- 


యిక్కొన్నుంచి మొదల్చెడ్డె-దాదాపు మూడు గంటలృట్టిందండీ. టయ్‌ం 
దాదాపు పదకొండున్నరగావచ్చండీ. సామం (తాని క్తి ర్లొచ్చాం. చెరువుంది. ఆ 
చెరువూ సేం, లేక్‌ _అస్సర స్వే అంటారు. అక్కడ విలేజస్సు “పెద్ద వేంటగ్గాని 
డే శెయ్‌ల్ల నాకు ల్‌ దండః . 
చేంక్ల ద్యారా (_వెజలకి (ప్‌ త్వం తాలాంకాలా సహాయం చెయాల 
న్కుంటున్నది. దాస్కీ_ అన్కున్నట్టుగా యేదో నైప్టీస్కుంటుక్నది. కనీ, అనుకు 
న్నంతగా సక్సెసు అవులేవని కచితంగా చెప్పగలం. తర్వాతా మన పెజల్లో 
యీా 'బేంక్సు చేళన నయ్‌ చ్చే! న్లగ్గిర్నించి వొక అయియా | కి యేట య్సాయింది. 
నేళన్హయ్‌ జేసిన శంకరం డ లిబరల్లా ల్‌ న్చెవర్తూ తీస్కోని టైల్‌ అప రేటివ్సూ 
సర్జ్రహాల్వ్వారా లేకోోతే 'యిశ్లైమ్బీల ద్వారా తీస్కున్నట్టూ, యా క మర్శియ 
శ్చేంకు లారా గూడా లోను లిబరల్లా పొంది యేదో బే: కున జేదామనే 
అరు యాగూడా 1క్రియేటయింది. ఆ మాట్లప్తప్తింటుంటాం గూడా. కానీ లీరా 
జ్‌ ల్లన్కున్నంత యీజీగా జేంకు నుంచి, యెసశన్ల య్‌జ్ల్‌ బేంక్నుంచీ గూడా, 
లోన్స్‌ పొందగలుగ్గు లేరు. ఎందుక ౦కు బేంకు వాల్ల దీ ది Fa తప్పనీ చెప్పలేము, 
ఎందుకంశు ఆ జేంకులో వుంది కొంప్రిట్లా పబ్లిక్ణసి. పులా డిపాజిట్స్‌ రూపకంగా 
పబ్బిక్నుంచి తీస్కోని దాని కెళ్యూరటీగా న. బాద్యత బేంకదికారు 
లిదవుంటుంది. అలాగే బేంకునుంచి లోని స్తే స దాన్ని జాగర్త తగా కాపొడి వాల్ల 
డబ్బు వాల్లక్కుట్ట జెప్పవల్సిన బాద్యతుందిగావట్టి ఏ ఏ లోను కొరకు వచ్చా గానీ 
మేం సెక్యూరిటీ విశయంగా- స్టిక్స్‌గా ఇన్సిట్ట్‌ నెయ్‌ వల్ళొస్తుంది, తీరా నెక్యూరిటీ 


(సిటర్‌ మ కచ్చితంగా జె ప్పేసరి! చేళనలయ్‌జ్ఞ బేక్సు అ వైస్తున్నా య్‌ యివేస్తు 
న్నాయనో లేక్సో శ నే ఇందిరాగాందీ జెప్పినట్టు చేస్తులేరనో యేవో మాట్లనీ 
పోన్ట ౦ జరుగుతుంది. ఈ సెక్యూరిటీ స్వి శయంగా "గవర్‌, మెంటు గూడా లిబ 
రల్లా అంశు ఎలావు.-టు దో ల బె.క్పూ ప్రంకృన్సం3ు--మన్హ 
గరా రిజర్చేంకుంది. రిజర్చేంక ఎకు అల్‌ 'గ్రన్లూ గవర్న మెంశ్ను: ౦కు, గవర్న 
ప. (టానే న్సేక్ళన్సు. త ర్వాతా మిగ తాక మర్శి యల్బేంక్సునీ వాట్నీ కం టోళ్లె 
యం దానికొక విద, తర్వాతా యో స్లేస్పుఎ కూ, సేళ్ళుంకాఫిండియా, 
ప్రేశ్చుంకు సబ్బీడియ రీను యివన్నీ గూడా కీట కః :క్రి అనూ్యూలంగావు వుండి గవర్‌్న 
'మెంట్ఫిజ్న స్పేస్తుంది. దానిశ్చే! “నందుగ్గాను కోంత కమీశన్‌ రిజర్చేంక్నుంచి 
లబిస్తుంది. అవి గాకుండా ఫ్రోటీన్నేశన్ల య్‌జ్స్‌ బేంక్సున్నాయ్‌. తర్వాత నేళ 
న్స య్‌జ్ఞ ళాకుండా ఏ- క్లా స్పేంకుల్లో మిగలిపోయించా ఆం|దా బేంకొకశు. 
తర్వాశా, అంతకు One దేకులంకు కశెంటు డిపొజబ్‌-క రెంటంకు టరము 
డిపొజిట్లూ, టరమ్ముడ్డిపాజిట్లలో ప్రిక్సెడ్డిపాజిట్లూ, తర్వాతా రీకరింగ్లిపాజిట్లూ, 
తర్వాతా డిమేండిపాజిట్లంకు సేవింగ్లి పాజిట్టు--క రెం ట్‌ ఉపాజీట్టు- క 
వేక్సెన్ట్‌ 'జెయం. తర్వాత టర మోంచే,  ఉమేండ్లోంచే యౌ శెండకాల్లాలోన్సు 
పబ్లి 9 కవ్వడం. అలాంటి చిన్న “చిన్న విదులుమా త్రమే వుండేది. అంజు టర మ్ల 


84 వ్యవహార ఖండీకలు 


నృంశు అ గికల్బర్గొన్సనో్మండీ. తర్వాతా డి మేండ్లోన్సం కు మర్కెంటయ్‌ల్లోన్స 
నో్క్కండీ, గోల్డ్‌ లోన్సన్క్క-ండి, తర్వాతా యి క్ష నోన్సన్క్కోండి. ఇ్షలాంటివుంది. 
అంతక్కుంద్‌ జీ: కొ విదులుగా వుండేది. కాని యిపుడు కాలమ్మారినాకొద్ది 
బంకు యొక్క విదులూ తర్వాతా పజలయొక్క_ అవనరాలన్నట్టీ బెంకింగు 
వ్యవ_న్తనూడా మార్చవలొస్తుంది. బేంక్షో అనలంతక్కుందు డిపాజిట్లూ, లోన్సే 
గాకుండా చాలారకమయ్న ఏజెన్సీ సర్వీసుల్ను పవేనె పెట్టింది. ఆ పజెన్బీ 
సర్వీసుల్లో బిల్స్‌ను యాక్సెప్ట్‌ జెర్దుం, తర్వాతా డిమేం| డాప్‌ట్లనిళ్ళూ జెయం, 
తర్వాతా యీ (కువెలర్స్‌ చెక్సున్పవేసె పెట్టడం, తర్వాతా యీ సేవ్‌ డిపా 
జిట్తాకర్సున్లూడా పభ్రిక్కి పొవయ్‌ జెయుం యెదొ చీ -పెంట్లా వాల్ల కన్కూ 
లంగా వాల్లాడాక్యు మెంట్సుని గాని తర్వాఆ? ఆర్న మెంట్సుని గానీ బ|దపర్చు 
కోడానికి "వ్పెస్టి టీస్యల్పించడం, యిలాంటివి చాలారకాల ఏజన్సీ సర్వీసుల 
బేంక్సు (పవే నెపెడ్తున్నయ్‌. ఇంకా బేంకులు రా నానూ మారుమూలల్లో శెల్లీ 
ప్రతీ పళ్లైపజగ్గూడా అన్కూలంగ వుండెటాన్మి_ బేంకులు కుశేన్తున్నాయ్‌. 
“సెక్యూరిటీ అంశు మాకు పదన్న _బిల్లింగుపాపర్టీ అంకే యిమ్మువ్చు(ల్వ్పాపర్ట్‌ 
యొక్క అబ్బల్య్యూట్టర్టిల్లీ ీ డాస్యైానీ, లేక్పో తే యల్ల ల్ల య్యూపాల్సీస్లానీ సెక్యూర్టీస్తా 
తీస్కుంటామ్‌ండి. తర్వాతా చిన్న లోనూ, మన్ఫియింశు టీన్ఫటే (తీ తమ్దండూ 
పయ్‌వ్‌ తన్టండూ అలాంటి వెవరన్నా కో అల్లి గంటూ గేరంటిీ త్‌స్కోన్లుడా 
అప్షప్త యిస్తూంటామండి. అవునండి కస్టమరయ్యుండాలి. కస్గమర్మాన ప్పుడూ 
అతనీయొక్క యిం | శ గిటి త ర్వాత అతనియొక్క అంతన్తూ కలిశ్లేఖైయం కస్ట 
మ వ్లుందండి. హా. యిము్యప్పుల్చా*) సర్టి మీక్నే యెక్కువ పిప్పర్చేస్తా సామం డ్‌ 
ఎంప్లాయీ స్ట౭మే కచితంగ శెగులరినమ్చూ పెట్ట గలుగుతారు: తర్వాత వాళ్ళే! లీ 
పిక్చక్చ లీ వుంటుంది. ఎదో యిం కీ మెం క్లేడస్తూవుంటాయ్‌. ఎ-ప్తాయిస్కం కు 
దాదాపు  స్టర్పర్చెజా ప్లార్టికిల్సని వర్చనల్లోన్సిన్తూంటామండి, పర్సనల్లోన్సం శే 
టుపర్చేస్సమెస్టి జి రట రార్సమ్‌ వెయ్మిోల లాంటి వ్లూడా మేమూ యెంప్లా 
యర్షగ్గిర్నుంచి అండ రైైకిం గ్ఞెటర్‌ స) తీసోోనిస్తూంటామండి. అవున్న౦డి* 
దాదాపూ తర్ట్‌ యిన్‌ స్టాల్మెంట్లో రికవరీ స్నేము. తయా ర్చేసాం. తర్వాతా 
'యెంస్లాయర్దగర్నిం చి అండ న్రేకిం గెటర్రీసుకుంటాం, ఆండ బ్రైకింగ్రెటర్లో యె వీ 
మంతిస్హా క్యెండ యొక్‌ గ యెంపాయ। శెమికైయ్వల్వా స్తుంది. తర్వాత 'వెహికి 
లర్వె వెహికిల్మాకు బేంకుతో హయ్యా తెటయ్‌ చెయ్యడుంటది. ఇ కాం(_పెపా 
నివిన్ఫూ్యూ రాడా చెన్చుడుంటదండి., 
నేను వొక మామూలు కుటుంబంలో పుళునండీ, తర్వాత నాకు డా జ్‌ 
రావాలన్న వుద్దేసె ముండేది. అరే నా కన్న ఎల్లర్‌ బదరుండేవాడు. అతను 
నడన్లా పీయూసీ జదివి నర్వాళా యేదో పవరొచ్చి జన్పోయాడండీ, చనిపోతే 
వయశ్ననృల్పొజికన్నాగ లేక మేము ఫోర్సిబుల్లా చెమ్లీని వరంగల్నుంచి కర్‌ స్ట 
నగర్జి స్ట్‌ జమ్మికుంట అనే దగ్గిర్కి శివ్‌ న ఇయ్వల్భొచ్చింది. తర్వాశా ఆ వద్ద 


జేంకు ఉద్యోగి 65 


సేన్ని మార్చుకోని అక్కడే కంపల్సరీగ నేను వీయస్సీళో జాయిన్మావల్సి 
వొచ్చింది. బీయస్సీ అ య్పోయి న్లర్వాతా యమ్మెస్సీలో దాదాపు పస్పంకు 
జీలో సీ టాకా నేను టీచరుద్దోగంలో 'జేరాను. ఆ టీచర దోగంగూడా పోతుందీ 
అన్న టయ్‌మ్లోనే నాకు యీ ఇాంకునుంచి రికెన్సై స్థృంతకుముందే రాసేను. 
దానికి యింటర్వ్యూకాలొచ్చింది. ఏ యిబ్బందిలేకుండానే యి ఆం|దా బేంకులో 
వుద్దోగం దొర్కింది. ఇప్పుడు బాగానే జరిగ్పోతుంది. ముందునాకు ఆం దా 
చేంకులో పసనపాలయించ్నంటు నానేటివయ్న వరంగల్కే యిచ్యారండి. తర్వాతా 
౨౩౮ క్ర" య he ఏ 
(పొ బేళన్పీరిల్లో వుండగా నే అక్కన్నుంచి బ|చాచలం దగ చరా అనే |చాంచి 
(పపోజల్బెట్టి అక్కడ్కినన్ను (టాన్స్వస్హ సేరండి. (టాన్స్వ నైన్తె మధన్‌ దో 
కొంత బాదగానే వుంది. అయ్న్హాగాని త ర్వాతక్కడిక్చోయి నర్వాతా యెదో 
కొంచం ఆం|దా యేరియాగదా వాల్ల కల్చరూ, తర్వాత వాల్లజాశా సేర్చు 
కోటానికి పీలుంటుందన్న వుదే సెం కలింది. ఆలాగే అక్కడ్లూడ "వద్గిబ్బ! దెకుండ 
oo గి ౧ 2 య 
గడ్చిపోయింది. ఆ చెర్లలో దాదాపు ఒ వన్ని యరున్న త ర్వాత మల్లీ యిక్కడ 
వరంగల్లో మెడికల్కా_లేజీ | బేంచిక్‌ (టాన్స్వ శైసినారండి, అక్కన్నుంచిప్పుడు 
_హన్మకొండ్లా పన్చేస్తున్నానండి. బ|దాచలం అం శే పిల్లి) మ్యేరియా. ఉంటానికి 
వసతులు బాగానే వుటాయండి కనీ కాస్టాపివిం కొంచె మెక్కువ్లా వుటుం 


౧౧ 
దండి. ఆ యింటీరియర్‌ ప్లేనూ అడి|వాంత మేనండి. అక్కడ్యాకు టయ్యు 
పాస్కాన్హానికి యిబ్బందిగా వుండేది. బ|దాచలం ఎపీ వీకోచ్చెవాల్ల మండి, 
శాంపుల్కు దాదాపుగ వెచ్చినప్పుడెల్లా విజిశేస్తూంటా వుండేది. బంక వుద్దో 
వ అగ w= = 
గాల సేవాల్ల కూ యిస్పున్నన్నడుగు త త సెంట్‌ (పా స్పెక్టున్నాయండి. 
తర్వాతా యిప్పటిగూడా ఇండేళో మా క్వాలి Eye వాయ సెయైం 
పాయిగ్ళనే చెప్కో వచ్చండి కచ్చితంగ. తర్వాతా, బేంకులో చేరి నర్వాళా 
సిన్సీయర్శా "జే. కోసం కస్టపడి యూ ఎంక లేజింగ్‌ ఎసర్‌*గ్గా వుండి తర్వాతా 
యాక్టివ్‌గా వుండి హ్యూచర్కొసం తయారయ్రై మంచి ఐవి శృెత్తుంటదని, తొంద 
రోనే ఆపీసర్‌్స్‌ కావచ్చనే కాన్ని జెన్సుంది. నామటుకు నాకూ వొకా దాదాపో 
ne) 0 
౮ 
(త్రీయర్ల్సో (ప్ర మోళ నైచ్చుకో గల్తానని కాన్చిడెన్సు వుంది. ఇప్టుమా స్కేలంశు- 
దె లగి చం ఐక క య Nn 
నా బేసికెచ్చి టూ ఆర్టీ నండి, ఆల్బుగెదర్నాకు పార్‌ ఫిస్టేటీవర్కొస్తున్నయ్యండి. 
ఇవాకుండా మెడికల్‌ యలవెన్సనీ, తర్వాత బోనస్సనీ, వోవర్ణయ్‌మనీ అలాంటి 
గ ॥ 2 
అద న్చెన్పిట్సుంటయ్‌. బెన్సిట్‌ స గురించేం బాదలేదండి. అవసర రము యిప్పట్నొ 
బిశనో యిమీడియటాపీసరయ్న్మాగనీ స్తాటింగ్చెలరీ రవ్‌గా వన్తన్దండ్వర్కు 
య hn o cy ౧౦ | ఆవ ర్ర్రు 

రావచ్చండి. (తీయర్ఫో వెస్తుందనే కాన్ని డెక్సుందండి. (త్రీయర్సొ నర్వీనుంది. 


Tra స ag వ ఆ 
తీయర్థ్ఫో తెచ్చుక్‌ గల్లు తననేకాన్సి డెను ంది. మాక్‌ బేంకో స'యే జయ్యయ్య్బీ 
అనే. ఎగాముంటుంది. ఆ ఎగ్జాఎపేసయ్హై వితవైనీ డివ్‌* ల్లీ వియ్‌ కెన్నికం 


జ లు వ్‌ 
ఎంంసీయే అయ్యయ్యో అంశే సర్‌వయ్స్‌ అసోసియేట్‌ ఆప్టిండియ నిన్‌ సూ 
ల 9° (60 లి ౬౧ అ 


రర వ్యవహార ఖండీకలు 


టాఫ్ట్‌ బేంకర్సండి. అది శెండు పార్చ్సుగా వుంటయ్యండి. పార్ట్‌వన్‌, పాద్టూ అనీ, 
ఇంటర్జి సి కేగాకుండా, ఇంటర్‌ ఫై శుగాకుండా| తూవవ్షిండియాలో మా |బేంచెసె 
కున్న యో అక్క-డిక్ట్రాన్స్వ క్నెయొచ్చునండి. కనీ, జనల్లా వల్ని బృంచ్చెట్టకుండా 
వాళ్లేరియాలో నుంచుతుంటారు. ఏమన గొడవలొచ్చినపు పని శ్మెం టాన్స్వ 
యి 
ర్కింద ఆ ఎడ్వాంశు చ్రీన్కుని మేనేజ్ళెంకెక్కడి కయ్నా (టాన్స్వ 
వ్రయ్యుచ్చు. క్వార్టృర్సండిీ ? వై కుండవు. తర్వాత నూ న న. 
డవు. ఆప్రనర్సం శు ఒకిన్నార్థాప్టి సర్స్కుు మాము బేంకుతో గలిపీ యశేల్త్‌ 
కార్భర్ఫుంటయ్యండి. 


వ్యవహర్త _11 : కూలిపనివాడు 
కేందం : మహబూబ్‌ నగర్‌ కులం : యాదవ వయస్సు: 60 సం॥లు 
చదువు: లేదు వ్యవహార ఖండిక : తిరుపతియా[త, స్వవిషయం. 


ఇయాల యీ వని. ఆ. శెప్పనున్నది. కేపూ యిచే_ పొజ్బుట్టూ డ్చేపనుంది. 
పొకాల్ల ఓట ల్బెట్టిరి. ఆయ నమృ్మన్నడు. ఇయ్యాల వడ్లు సట్టయ్యాలె. పున 
డొడ్డు. మల్ల . + అక్క జేదో మీటింగున్నదట. రా|తికి రావాలె అన్నెప్పి. +, 
ఇగం డ్లకోయెసర్మి + . .ఎద్జెమ్మంటది. ఉర్ఫ్కురా అదుగో ఇదుగో గిద్దేగ దైమ్మంశే 
+++ = చిల్లి ర్చిల్ల ల్హరైస్కున్నాగా న్నాలు మూడ్డొర్కుతది. ఇంటికొచ్చి పరయా 
లచేదుంశు ఆయా లెండు, మూడు. 

ఇక్కన్నె సెల్లెన్కున్నరు. నన్చిల్చిను. అంతా సామానదియిదీ సదురుడూ 
చేసుడూ అవీ పన్లు "జేస్న. బస్సులెచ్చిన్నయ్‌. బస్సుల శే యిగక్కడిగ్పోయ్‌ 
అక్క. _డ్రీరృత్లూ 'వెళ్రియాలె. వాల లిన్‌ గంటర్లద నరసిమ్మ మనందర్గ మంచిగ్న్మె 
దుల్తాండు. వీని న్తిర్పతి గిస్కపోవాలె, పనిగావాలెగదా? అన్నెప్పన్నడు. 
అయ్యా! మీదయ. తీస్కపోశే మంచిదే నన్ఫెప్పి నేనన్న. నికు కూలి స్తం. నీకు 
దారికచ్చు చెట్టుకుంటం. మాతోని అన్నం అంతా మంచిగయుంది. వ 
సర్నన్నన్‌. మూటగీటగట్కున్న. బి_్రరగ్గటుూన్న. వాల్చతోని బస్సు కల్ని, 
అన్నన్నడుగద మంది యెక్కువై (ను నరసిమ్మ ఇగ నువ్వీక్క-న్నె మనింటికాన్నె 
వుండు ఇల్లు గాపాడో్కోనుండు. మేంబోయొ స్తం అనన్నడు. అంశుయ్న తమ్ము 
డన్నడ్లదా అక్క_ల్లేదూ. వాడావాలె. వాన్నాసెవెట్నం. తిర్పచ్చూపి త్తనన్నం. 
తప్పకుండ జూపియా్యల. అ సైప్‌ ఆ బన్ఫునిండంగనే గాడీమీడ ఇ క తమ్మి 
ద్శుందిని నన్ను పద్మంది నెక్కిచ్చిపంపిండు, వాళ్లూ న్‌. గల్సినం. దనం, 
ఆడ మూ డోజులున్నం. మంచిగ వచ్చినం. నొక్కార్చు బెట్టను. నాకు ముప 
నల్‌ వ్రయ్‌ రూపార్లము యిచ్చిను, అక్కడ తానం జేసేది, దెవున్కి దన్నం బెన్తైదీ, 
= జూసిన, నాక్సవరం జేపిచ్చినుం సవర స్టైపి చ్చేకాడ రూపాయా యెొతోయి 
చ్చిన. ఒక నడ్డి గొనిచ్చిను. ఆడో రూపాయో యెంతో యిచ్చి(ను. ఆడాల్లు 
పిల్ల లు జెల్లలు pe దిగి తానం "బేసాంజెం మజ్జ మజ్జి నీల్లో| డా అక 
నిల్లోడ్డి. అయ్యన్నీ జూపిచ్చిను. అయ్యన్ని జూసిన. వాల్ల తోని వచ్చిన. 

బ|దచలం-మా బామ్మర్షీ నేనూ మొక్కు బడుంమే-; మా బామ్మర్ది మొక్టు 
బడుంకు-ఆయనా నేనూ యిద్దరం గూడి. పోయినం. మొక్కుబ(డొయిచ్చు 
కున్నం. ఆడ కొబ్బర్ధారఘొట్నం. ఒక రూపాయ్‌ కాని క బిట్నం. మా సుట్టాలుం 
డంగ సుట్టాలింటికాడిక్కోయి మామిల్ల మడుక్కొచ్చినం. మామిల్ల ల మడుక్షొచ్చి 
అన్నించెల్న్‌ ఇంటికొచ్చినం. బ|దచలం చేవృనిగుడీ అవన్నీ జూస్నం. తానం 


68 వ్యవహార ఖండికలు 


జేసినం. ఏటో తానం జేన్నం, సవరం 'జేపిచ్కున్నం. కానిక బెట్నం. గుడికాడీ 
క్యోయ్నం. డీజూళ్నం. ల ఇగాన్నిం చెల్లీ మల్లా ఇంటి 
కొచ్చ్నం, 

ఇంట్కౌచ్చి కూల్నాల్సనీ మల్లదన్న ల్లి ల్లు చేజంటాలు= మా ఇండ్రల 
ఎవ్వరింట్ల "పెండ్లైన నాగ్గవల్సినో ల్లిలల్ల "వెం గ్లైతె "పోటం. అన్ని మి జేస్కోటం. 
అంకు అంతా ఎత్మోంటదః ఎతో_నీ కూరలూ బువ్వలూ పదిమందికి స్ప పూ _త్రిగ 
మంచిగ జేపటం. వాల్లకు వొడ్డిచ్చటం. ఎవ్వరింట పెల్లి క్లెనా - వొంటాగింటా 
అంతా కూరల్నా రలన్ని. మంచవొెండి. క (. . 

ఉన్నరు. యాబె బై మందున్నరు. గొల్లోల్లు. ee పాలమ్మమం డీ. బర 
లుంశే న్లో స్తం, మాకు * లవ్వు, ఒక్క.ళు బి; వుండంగా జచ్చిపోయింది, నో 
చిన్నరృడున్నయ్‌ ఆవులేవుంజె స్‌. వొందా  ఆుడొందలావులుండె. 

మై ఎ|కాలిర్వయ్య దె ః కొల పొలం, మా తాతా మా నాయ్నా మా 
ప. వున్నపుడు ఆవులుండె. ఆవ్లూ పదెకాల. పొలం 'ర0డె కాల 
చెల్కాయియన్నీ పంటల్పండకా. అన్నిడ్సి చెశెసిను. ఇడ్చ్‌పెట్టి ఇశ్వరాసి 

చెట్లను. ఒక దొరవుండి. ఆ దొరన్చిల్సి...గారూ యిగ నాకు. పొలంపండ 

దండి, ఇగనాకు వీలుగాదు అని ఇత్య రాసి నుష్రైస్కోయ్య అ నైప్పనంకె నేనట్ల 
జేస్కోన న్చెప్పి ఆయ్న జెప్పిండు. చెప్తె, ఆవ్యూ వొక దూడనిచ్చి. రెండు 
గాల్పటో,ని ఇత్వరా స్పెట్నం. ఇత్వంకు మా కొద్దు. ఈ పొలంమా కక్క 
నేదు. మే రకం గట్టలేము, అని దానం జేన్నట్టు. అద్యోయింది. అద్యోయ్నంక 
మల్లా తెల్వి కల్వోడెన్లో వొక్షందుకొన్నడు. మా తమ్ముడు “అన్న! నాయ 
న్దచ్చె. తాతజచ్చె నా పొలం వుండె పలానాయిన్రే స్తుండె. మనం బంగపడ్డం, మనం 
దాని పోటీ చేరాం. అంక వొద్దు తమ్మయ్య ! అబద్దమాడొద్దు. మనం 
ఆ యేఖిశ్వరా నె న్పెష్నం. పోయింది. అయొమ్నుకర్క ము్యకున్నడు. మల్గ"కర్కి- 
చ్చిండు. ఇ=డ్లా ఆయ్న బావ. ఇగ ఆయనోటి మనం నిట్టూరం 'బెట్కుం శు 
బాగుండది. మనశేం వొద్దు. మనకు క గాలే వున్నయ్‌. మనమే వున్నం. అన్నె 
పృన్కున్నం ఇంతలే నాయన వ్చిండు. నారున్ద చ్చేక చెండ్ల యింది. ల్లి గాం 
గనే ఆన్నించి కమ్మంబో య. కమ్మంలో ఒకనెలా శెన్నెల్లు మూన్నెల్లు 
ప ర ర లా సం. 
ఆన్నించి మా భావ దీస్కొ-చ్చిండు. మా జావ దీసొచ్చీ యిక్కడ గిరిన్ల పనై 
ప్పిన. రోజు పొన్న కూలి. ఒక యేడాది రెండేన్లు జేన్న. అన్నించ్చోయి అమా 
న్పస్టైష్న. అమాన్నని పోయింది. చేతగాకో ఎవ ఈ కూల్చ్పనిమివ బడుకటుం. ఆ 
వొక్కకొడ్కుతోనె జీవ్యాత గడప్తాన్న. ఇక నేను పొద్దునాన్కపోతె రెండో 
మూడో దరి. తె, ,..పదిమందిజనం. ఇప్పుడ్క_ లే ఉంటానం. ఇలా ఒక్క రెక్క 
మీద్కెల్సి కూరల్నారల్లెచుంట, యీ సస్టైమ్కుంట పొరుగూ ల్లమ్మద్గాని చుట్టా 
ల్లానీ, పక్కాల్టానీ  పెల్ళిల్లానీ పోతా వస్తా. ఇ కట్నాలంకు - నేనున్న, మా 
2 


కూలిపనీవోడు రి 


బావున్నడు* బావ యింట పెల్తె తె నేను పది జద్విన. అంకె గుత్త కాదు. ఉద్ది. 
ఇస్టం. ఇస్ట్రంతోని మా జావకు పది జదివిచ్చిన. మా బావ ఇరవై జదివిచ్చిండు 
నా బిడ్డ పెల్లి కి, ఇగ కట్నాలూనాల్ల్లూ మూడూ అయ రూపాయలు. వొంద 
లాదు. ఇగ నాబిడ పెర్షి, ఆడపిలా* ఇ ఆల్వాటూ! ఊరగర్చు రూపాయు 
ళ్‌ GG ౧ ౧ ౧౧ 
పన్నెండు రూపాయా యిశె నాలు రూపాయ్ల యిచ్చి|నువాల్టు. ఇగ మనం 
౧౧ a గి య య౧ 
నూట పదార్లు నేనిచ్చ. నూటప దార్లు నాబిడ్డ కిచ్చి అల్లుని చ్చిన. బిడ్డని చ్చిన. 
ఇ_స్టై మల్హా ఓ పాలియేన్దేసిండూ? సముంత్తయింది. ఈ సము_త్తయ్నప్పుడు 
నొక్కట్న౦ రావాలని కొట్టాడిండు అల్లుడు. కొటాడ్తె మల్ల రెండెందలిచ్చిన. 
ఇజ్బు పదీ అయ, అక్కు వున్నది గూడేంలొ. అక్క-వున్నప్పుడూ 
“తమ్మయా్య! నువ్వు నాకు కన్నతం| డివీ. నువమ్ముడవ్నేనక్కనూ. నాకు అవు 
స్రగ్గర్కొచ్చిః దిగ నేన్సృత్కా.. ఈ పిల్లాఫిస్కపోయి. చాదుకోని నీ బిడ్డని పెల్లి 
చెయ్యన్నది. స్నిన్కున్న. ఆ లెక్కమీ త్తీస్కాచచ్చిన. చాదినా. సవరిచ్చినా. 
పెద్దోన్టేసినా. వాల్వీల్ల న్నరుగదా మేనోడికియూడ్డు. వానిక్సెల్క_ లేదూ. పొలం 
లేదూ ఇయూడ్డు. అన్నరు. చి. ఇయ్యకుంశు Se. నెను సహా అల్లుడ్కి- 
పిల్ల న్యాట్లాడబోత. పిల్ల న్యాట్లాడబో శే ఏంగావాలీ అంటరు. అల్లుడూ అంట. 
అలుడూ అంచు మర్నీక్సిల లేరాంటరు. ఉన్నలూ అంట. మర్చ్ను ప్వందుకియ్య 
య cr) 
లేదూ అంటరు. ఆ చవానిక్సెల్క_లేదు, బూమిలేదు. మరి మేమెట్లి తృం? అని 
ఆన్నకాడికొ సృది. ఇగ ఒకరోన్చుద్ది జెప్పిచ్చుకునేతనంగా దు. మనం ”కాల్నాశై 
నుకునే బత్క_డం. వాడూ అట్టాగే బత తుడు. వాడు పబుద్దు డౌతడో, వాడడం 
పాయించ్చు.ంటడో_వాడేమన్న జేసోనీ. అల్లున్కే యియ్యాలనైప్పి నేనన్న. 
నా చామ్మర్షి నిల్చిచ్చిన. పిల్చిచ్చి నీ అక్క యియ్యనంటాంది. ఆన్కేంలేదం 
టాంది. మరియ్యకుం శు బాగుంటాదనంశు-కావా నీకు దన్నంబిడ్ప నువ్వట్టాగ 
మమల్లాదినప్‌. సవ్‌రిచ్చినవ్‌. నీ మాట నే వినకుంటనా? మా అక్క తస్పకుంట 
యియ్యనన్నాగాని మేమిప్పిత్తం. అల్లునిక్పెల్లి చెయ్యాలన్నడు. చేసిన. చేసి, 
అవని య OC 
మనింటనే వున్నడు. మనింట్లచనే వుండి, ఒకరిగ్గీతముండి, జర మొచ్చింది. అత్త 
మందుల్బెట్టిందన్నెప్పీ వాడొపుకాశేసిండు. పుకా-రేశ్తే, సరే, మందుళ్ళెటిందచా 
లు జ జహా ల్‌ ౧ 
న్చెప్పి వాల్వీల్లూ. *,*నువ్వట మందుల్చేశువట అటయిట్ల ఆనంకు - నాతోనొచ్చి 
౧ డు ౬ 
పమయ్యాా!ః ప్‌ అల్లుడు గిట్ట 'జెప్పిండట. నీకేం బయంలేదే. పాపం లేక్పోతే 
బయ మేమీలేదు. నువ్వైతె వూకోమనన్న. అన్నాక పదోలక పోయిండు. 
పొయ్‌ కమ్మంలో వున్నడు. కమ్మంలో ఓటల్లో పన్దేసిండు. పన్టెసీ, ఆశ్నెల్ల 
౧౧ జు జ య 
కొచ్చిండు. అలుడె. ఎవో ఏటో జచ్చిండటా పాపం! అన్చెప్పం కు అయ్యో 
ap) (లా య 
మా అల్లుడు గిట్లనా అనైప్నంకు మా వోల్లకు చుట్లొచ్చిందడి. చుట్టొత్తె ఏందే 
౧౧ A) జు య 6 £3 = 
చుట్టం'ఖు ఏమో ఎక్కన్నో ఎనో చచ్చిండంట, అయ్య! అల్లుడా యే! 
అన్నెప్పి అన్కోంగనె కెల్లా? అల్లుడవ్పడ్డడు. అల్లుడొ పడ్తల్కె సర్నెన్టెప్పి మీ 
అస్మృంటి "పెద్ద మన్ఫులకు. ..చిన్నాయ్న వెద్నా య్నవుండె వా ర్లీన్చిల్లొచ్చి 
ఆడన్ని లబడ్డడు. ఏమి నర్సయ్య! నీ అల్లుడా యె, స, పదో పోయిండు. నీ 


12 


ర్‌ వ్యవహార ఖండికలు 


మీదా యేదో లేనిపోని వృెట్టం డు. పోయిండు. ఒచ్చిండు, మర్నువ్షగ్గి ర్రియ్యాల్న 
న్నరు. అంశే, నే డక వాడిట్ట దూరం జేస్పోయిండు. నేన్గూరియ్య. 

ఈ బిడ్డనింకొ కర్కి_న్త, అన్నెప్సి ఆ పద్మంది ముంగల్నన్న. నా బార్యముంగలై న 
నా బిడ్డముంగలై. న అంతే, వాన్నాటుక్కిల్చి చెప్పేన్లదా, అయ్యా! నువ్చోయ్‌ 
పిల్ల గాన్నెత్కో. ఓ పాలి వై సలియ్యి. అప్పుడో 'యిప్పుడోచ్చి మంచినీ లాగు. 
అంతా అల్వాటయిద్ది. మల్లి చిన్నంగ ఇన్ల కే రావొచ్చు. అని వీల్రముంగలేమొ 
ఒదన్నటు, ఎను_నేమొ రమ్శున్నటు. అట రపిిచిన. అమానెనొగుదిరు*,** 
మ. క. మేస్త్రి) క తిరిగీ ee 

జం ద-= గ 

పడ్కౌచ్చినాగా న్నే జెప్పినట్లా పదిమందినేది. అంతలొ అల్లున్ని దిస్కున్న. 
మరి అల్లుని జాగ వున్నది. పలాన్లుక్కు.న. మరి అద్ద చ్చి స్పెట్టాలన్న. సశెనన్నడు. 
ఎంతే రండొందలన బై రూపార్ట యింది, ఇగ = దగ్గర దాయబిట్న వొంద 
రూపాయ, రొంచబోయిండు. ఈ 3ండువొందలయినె నెఐ రూపాలూ యిష్పు 
డొంద 'యిస్తాన్గదా. ఇగ నూట యెన్బయ్యుంటరయ్లుదా. నూట యెనృయ్‌ వడ్డీ 
వాల్స్‌ లేకుంటా. నా అల్లుడు నెలకు పది యీ పన్దేసి తీసే త్తడు అనంటు నశెను 
అన్నడు. ఆ లెక్కుమీ శ్రీస్కున్నడు. తీఘ్కున్నంకా సి కాల్ని కాల్టంచ్చంచో 
ల్కాల్బట్క్కోని వాసాలడ్లిన. ఓ మూడు వాసాలడిగి ఇల్లు నిల్వెట్టిన. గోడవెట్న. 
కొమ్మ బెట్న. ఇండ్లదోల్న . ఇండ్లదోలి-బిడ్డా, అల్లుడూ - ఒకకొడ్కు. బుట్టిండు. 
వాని యింత కండు రుమాల్ళెట్టి, నశైరూపాల్కర్స్‌ బెట్టి ఇంట దోల్న. 
ఇండ్లలక్‌"చ్చిను. వాల్ల ంతట వాల్చ్బత్కా[ ను. వాల్ల ౦తట వాల్బ్భత్కాలం టె - 
జబ్బులొ దగ్గులొ గక అయాంట చ్చేసాంటది. ఒచ్చినుః మల్ల ప దోజుల్మా 
యింటిశ్రాడ వున్నది. ఉండి యెన్నాల్లున్నా దప్పుదు గద, ఈ ెద్దమన్నా పెద్ధ 
మన్సుల్లూడి చెప్పాల. ఎన్ని. జెప్బ్పీనా గాని మావా నా _తపృయింది అ న్చెప్ప 
న్నడు. 'ఫస్క పోయిండు. వాన్పెల్లాన్వాడ్చాదుకుంటానడు. 


వ్యవహ ర్త- 14 : వ్యవసాయదారుడు/రోడ్త కంటాక్షరు 
— se లు 
కేందం 2 జనగాం, కులం : హరిజన్‌ వయస్సు : 50 సంలు 
చదువు : లేదు. వ్యవహార ఖండిక : కాం|టాక్టుపని, వ్యవసా యం, హరిజనా భివృద్ధి 


నే నోడ్మీది క్పోత. పల్రీకు స్టీసుకొ త్త. రోడ్బీద సై డ్మీద న్నిలవెడ్డ. లై ని త్ర, 
సక్కగ లైని త్త, మరోటి త త, మ లై నృట్టిచ్చి మన్నుబోయి. a మంచ 
నె నైడ్మీద "పెల్లాగిల్లా లేకుంట ను|ఖాగ పలగ్గొట్టి త్త. పలగ్గొట్టిచ్చి మంశ్ల 'జెఫ్సం 
శాయి త్త, సూప ర్వేజర్లూ యెవలొెచ్చినా, సేడీవోవాచ్చినా” వాల్ళాల చకుగా 
వున్నదని నూసేతట్టుగ చాన పెయిత్నంజేని చేయించ్చ. గడ్డకార ల్రీసొ త్త, 
తట్టలు. ఆటి కొన ల్కెటి త్త. పార బ్రిస్టాచ్చి యెశ్ఫెట్టి అకడ దూరాన యె త్తి 
రు రు= axep ౬ "ఆ అట 
పోయి _న్సృమన్నట్టు. మూడు గజాల 'యెడల్పె డ్రం. దాన్నక్కనించి మల్ల 
రెండు గజా లెడల్పోటి కో బ్బె డ్రం. శెండు పీట్లలోద్దవ్వుతం--ఆర్బీట్ల యెడల్లోటి 
అయ్యి అక్కడ్కెల్లెత్తి ఆ నైడ్మిద మంచిగ పోత్తమన్నట్టు. అయ అక్కడ్కె 
లానితోయి న్సృం*. మంచ్ల నసుదగ్చాట్లు, యేంలేకుండ నుబగ్గాస్టేసీ యేమన 
గుండ్లు యెవన్నా అడ్డమొ సె అయ్య స్తీ? సేసీ ఆ గుండ్లు గిట్ల దీసేసీ యిగమంచ్ల 
చక్కగ వుం డేతట్టు నిల్లూ గ్‌ల్లూ బోసి యున్నా గట్టి "వెల్ల లి నీల్చోన్లూడ 
పలగ్గొట్ట మెత్తగ ొపాడిపొడిగ జేసి దాని మంచిగ జెన్సిం్లేసి లట అటూ జారు 
డుం జేతట్టు నడిగోల్ల మిర్రొచ్చేతట్టు మొరంగూడ తీస్కొచ్చి బండ్లతోటి 
కన్ఫులుగ డ డ్రం. నడిరోడ్డుమీద ఒక ఆరించులెత్తుతోటి పోసి దాన్మీద మల్ల నీల్లు 
జల్‌ ఒక రోలర్‌ యు తిప్పుతం గట్టిగ అని గేతట్టు- గట్టగ పయత్న నేసి 
దిమ్మునలోమెనా, దిమ్య్మిసల్లాకున్నా రోలర్‌ ₹మేసీ “తిప్పుతి ప పం. తిప్పు తిప్పి 
మంచ్ల అన్లేతట్లు అన్గకోశే మల్గూక్కవర్స నీల్లు వట్టిత్తం. మల్ల రోలర్‌ వేసి... 
మనుసుల్కు నే వసులటి గుంజిపి తం శెలారగట 'నాలుగ్చసుల్లట్లీ 
జ ౧6 అ ౧౧ య తు 
అ రోలర్లుంజుడు. నాలుగ్మాట్లక్కడి కిక్కాడి తిప్పం. ఎక్క జెక్కల్లెస్తుం చు అక్క 
డక్కడ ల్నీల్టల్లావుంటం. అంతకంశుం లేదు. రోడ్డంతా దాన్కోవునాదీ వుంట 
ద్వందపిట్ల పొడవొటి. ఒందపీట్ల పొడాన్ల వాల్లు '“ఆరడ్గులలోతు దియి నరం 
దాంట్లో శెండడుగు ల్లోతున 'కరక్షశేయిం చ్చరు. రెండడుగుల యెత్తు కంకరేయిం 
శ 3 au 9 అన 
చృరు. ఉస్కే సిష్టు కల్పీ కంకరమీద మల్ల నీళ్చోస్కుంట కల్పి అన్లేసి దిమ్మిన 
గొ డ్తం, అయుగురుప్పరోల్లుంటరు. పదిమంది ఆడొల్డు ఒకా యనమండుగురు . 
మొగొల్లు. కంక రెత్త టానికి, + పద్మం చెంది? మొ_త్తమ్మచె మంది, యిరై ఏ 
మందేడోల్లుంటరు. ఒక్పద్యంద్భొగోల్లుంటరు. అయ్హగు ర్మే స్తిర్తుుటటరు. మొత్తం 
య ౧ © — ఆ వా 
యింత మందితోటి దాన్నేస్కుుంటా దిమ్మిస కొట్టుకుంటా రౌతు యేస్కుుంటా 
మంగ్గ కట్కుంటొకలేవెల్టూ. మెట్నవుంటది. న క లఅవుల్క 


స్‌ వ్యవహార ఖండికలు 
92 
౯ న 
ల్ఫుకుంట. అక్క_డిక్కడి కై ఎన-వాల్లీ చ్చిన యొ మేట్సకారంగ గవుర్మెంటు 
సూపశ్వేజరిచ్న యెొస్ట్‌మేట్పకారంగ. ఆలెవెల్లల్పుటం. దాన్లొ ఒక్క- ల వళి 
గుండుకు ఒక్క లెవెల్టీస్కా త్రం. తీస్కొచ్చి న్తర్వాత సూపశ్యేజరొచ్చి మొద 
లికాళైత్తడు. తొవ్వి సూస్కుంటడు. మాల్ఫరిగ్గున్నదా లేద నూస్కుంటడు, 
యివి 
నీల్లు యెయ్యాలన్నాంటడు గట్టిగ వుంజేతట్టు. అని తోయి న్సృడు. తొయించి 
౧m 
అజ్జూస్కూన్నంక అయ చ్చి రికా డైస్కు.ంట డంత. ఏయిస్టిస్కా తృడు. పయీా 
సాబు న్లీస్కా చ్చి-యింజనీరు న్లీస్కాచ్చి-అక్కడ నూయిం సృడు. సరీగ కరెక్టు 
లెక్కగు వాల్లెస్టిమెట్లున్నట్టుగ సుయ్యిం_స్తడు. సరే, యన్సని సంతక స్టైత్తడు 
యస్పన్టిక్కు ల్వె డ్తడు. 'పెట్టనంక మాకు మల్ల దిస్కాజచ్చి వ 
రాత్త డు. సూపశ్వేజ రానీ సంత్కం జేసీ సీ స్టీలాత్తరు. సీ సీల మీద మాసంత 
కాల్చెట్టించ్కుంటరు. సీసీ పారమనుంటది. చాన్మీద పదివై సల రసీట్టి క కృైటగ్రైం 
టరు. రసీట్టిక్క కుడ్తం. ఆ టిక్కట్మిద బెళ్నుంక వీల ౦తా రాసిన యెన్‌ మెం 
ర ఎలాటి య ఈ. 
చుం జేసిన పనం తన్న రాత్తరు-ఎన్బిలొ. ఎన్నిలొ రాసీ, సీసీలొ కఠాత్తడు. 
అ యె[గిమెంట్బా-డ్మీద రా_త్తరు-స్థాంపుమీద. దాన్మీద భా'స్నింక సీ సీలమా 
వె స్మలాత్తడు. అది బీడీవో దగ్గర్భంపుతడు. వీడివో సంతకం జేత్తడు. మల్లా 
మేనేజర్షగ్గరకృంపుతరు. మేనేజర్బంతకం జేత్తడు. ఆతల్బక్ళన్లా బొంయ్నుంకా 
ఆకౌంట్నాబ్బిల్లు జేత డు. అకౌంట్నాబ్బిలూ అంతా టోటక్రైయ్యంగ నే నుల 
య 0 యా జై C0 
వీడీవో దగ్గర్భోతది. వీడీవో సంతక నెయయంంగనే చెక్కు రాత్తరు, ఆ చెక్కు. మల్లా 
MN జ ఫీ — ౧ 
అకౌంట్సాబ్మాక్చంపి త్తడు. చింపియ్యగనే మల్ల మేం బీడీవో సాబ్బ్దగ్గరక్తిసో 
— ౧౮ ఉగ DD 
న్పోతం. ఆయనెదట్లో మేం సంత్కం జెడ్డం. మా యెదట్ల మల్లా ఆయన్సం 
త్యం జె_డ్డడు. దాన్మల్ల దీసొ|నాంగనే వీడీవో ముద్దెర గద్దుతడు. ఆ ముద్దెర 
జు ష్ష్‌ (వ © ఏ 
గుద్దగనె యస్వా అపనుక్చోతం. యని వోన సంతకాలేత డు. మల మముల్ను 
రు క్‌ లు య లై --౨ ap @ 
సంత్కం 'జేయించ్కుంటడు. అక్క డ్కెాల్లి వీంకుపోతం-న్లేశ్చుంకు. స్టేశ్చుంకు 
పోంగనే అక్కడ ఆల్లు మాకు బిల్ల యి_త్తరు--చెక్కు నెంబ్యరాస్కాని. అ బిల్ల 
యిచ్చినంక యిర్వ్వె నిమ్మాల్లూచుంటం, ఇరె్వ నిమ్మాలకూ ఆక్క-డ్చిలు తాడు. 
పిల్వాగనే పోతను. పోంగనె ఆ బిల్ల యిచ్చేత్తను. ఇచ్చెయంగనె పన లిచ్చే 
త్తరు. వాల్ల ద్వేలేే సి యస్‌ మెంటొ. మనకూ శేట్లుంటయ్‌. లేవరు. ఆడొల్ల 
వ్లన య U కు య ౧౧ గ్రా లాం 
[కుపాయిన్నరి త మొగల్ల |కెండున్నరి త్తమూ. అద్గవుర్మెం, కుటు. పోతే, 
యే(డ్రూపాళ్లూ వుప్పరాయన కిత్తం. (గవు రెంటు) వాల్లూ తొంబయీ 
యెన్నె రూపాయ్‌ రోజ్కట్కాని కిత్తరు. ఇ తె, వుస్కైె, సిమింటటంత మేమె 
యియ్యాలె. అంత సీమెంటుస్కెంత మేమె తెచ్చెట్టాలి. లేగ్పోతె గుత్త కిచ్చా 
మేత్తిర్కి మేము య్బిర్వెరెండు నించి మువైై దాకి త్రం, ఇత్తి మాలు, రౌతు 
మే మందియాలి. ఈ తొంబై చొప్నిచ్నాగాని మం దగ్గర్యంఛ కష్టపడే స్తై అ 
తొంబై లో పదీ అయ్తూ మిలు గ్రయ్యన్నట్టు. ఈ దీన్సకారంగ యిట మేము 
చాల మందిన్నెట్టి దర్దవ్దేయించ్యుంశు మాకు. రోజా యెన్మిదూపాల్ట్‌, 


వ్యవసాయదారుడు/రో డ్లకంటాక్షరు రి 


తొమ్మి|దూపాయ్‌, పదూపాంస్ల్‌ (కూల్కంకు) 'యక్కువృడదు. 

నాకు యెకరన్నర తరున్నది. నాలు గృంవచ్చరాల్నిం చ్కాాలం 
బొయ్యాల కస్టపడ్డామనో్క-౦డి. కని కాలమెతె మే మెక్రాన శెండు పుట్లొడ్డు 
బండి_త్తం- యింతకుందు. అప్పుడు రెండు పుట్లు బండిచ్చేది. ఇప్పుడు 
యూరియా యీ అమ్మోనియ సల్వేటు యిదొచ్చిన కాడ్కెల్సీ మంచ్చంటేసి 


దన్న క్కు యెకళాన హంసవెట్టి అయ్‌ పుట్టూ, నాలుగ్పుట్ట దాకృండిత్మం. 
A) స) య ౧0౧ జాలి 

ఆర్కంటాలైై తది--ఒక పుట్టకి, ఇంగ యిట్లు పండి త్తం, అంకు దాన్నె మంచ 
నాలుగ్భాల్డు నం. ఒడ్డొరం బె_డ్డం, నుంఖా కలమే త్తం. మంగ మురగబె డ్రం, 
నారుబో తం. అనారోజు కా శెల్లొ, రోని శా లొ నార్బో త్తం. మంచిగ 
సొలమ్మృరగంగనె నాలుగ్సాల్డున్ని + మురిగ్నప్పుడు ఈ ఆలమం లేస్తాక్కి పెంజేస్నె 
మంకు తర్వాత పల్ఫగ పిండ్డ లం. ఎకురాని కొక సంజ_ల్త మీ కోరమండలం. సల్లి 
ఆరించు ల్మూడించు ల్బందంతోటి అక్కడో మొక్కక్కడో మొక్క. నాటువెడ్తం. 
అది పచ్చవడ్గనె తోడగల్సదీ త్తం. ఇంగ్లాన్వల్లి గట్లనె పంట గూడ్మంచ్చంట. 

MN 8 టు ౧౧ ౧౧ 
ఆ ర్నల్లకూ ఒక పంటొన్సుంది. రెండు పంటల్చండి తం. ఒక వంటా సాంబ 
'పెడ్తుంటం-సాంబా, అంసలు, లూ మనసూర్భాంబలూ.,. ఒక పంట పతేకంగ మైల 
కమ్మా, తెల్లంస వెడ్తం. ఇగ చెల్కల్ల మాగిజొన్న. కని చాల పంటళ్లేదన్న టది. 

య ఆ ౧౧ ౧ 6౬ 
పూనా జ్ఞొన్న. నా చెల్క రెండెకాలు ఈ అఆమాలూ యెక్యదిత్తున్న మీ 
"రెం జెన్ల నుంచి, ఆమాల పంటలూ ఎ కాన నాలుగొందలూ, ఆరయ్హు3దలూ 
దర్గున్నయదా? ఎ|కానా “"అడుకింటా ల్మూడ్మి.ంటా ల లీ శెండు కింటాల లే 

సఖి a వృ. శాలి 

అర్వ్యైంద (లూవాలవ్రు ౦ది. ఈ రెండు సంవ|చాల్నుంచీ, మూడ్చంవచ్చరాల్నుంచీ 
'యెక్కువ్నంట దీస్త లేం. ఎంద్క-ంకు సరైన కాలమైతలేదు. దాని కదనగాకా 
చెడ్పోతుం 'దెబ్బదింటుంది. కంది పంట "మంఛ్ల చెల్తుంది. ఉలవృంటలు మంచన 
నెల్తునయ్‌. బోశే యింకా నువ్వుభూడ డెశెబ్బతీంది. జొన్నపంటోటీ కళ. 
మంచ యకానా పందుం జొన్నల కల పుస్చైడయై యెల్ల యన్మ్కోండి. 
మక్క_జొన్నల్గూడ మంచ్లనె_ మడిక ట్రక్కడక్క జెసి మక్క జొన్న పంట గూడ 
మంశ్గనె త్రీ త్తం, 

మనకూ యీ నై జా నవా ప్పోయిన్కాడ్కెల్లి, మన (పవుత్తమొచ్చిన 
కా డ్కెల్లి, మన జారదేసె  ముచి ఎన కాడ్కెల్లి; మనదేసెంలో కొంచం మెక్కు_వ 

౧౧ © ౧౧ 

హార్టన్సు చాలా ముందుకొచ్చిను. కానీ చానికి స్నర్తెన పద్దళ్లూ కం టోల్లొ 
గ వ్యెంశ్పెటో్కో-కా చెప్పుటం వరకు హార్ణన్సులకు యియన్ని సహాయం జేత్తున్న 
మనసే వరకే కాని వార్ణన్లకు స్వర్తెన లాబదాయాాలూ యింక యింతవరకింకా 
అంద లేదన్నట్టు, అందుతలేదు. అందలె. మొత్తంల వారిజన్సులెట్ట వున్నమంయు 
డేసెంల బారద్దేసెంలో 'యెలక్ళన్లు శురువైన కాడికెల్లి కొంచెం అబి వుర్దెంది. 


ర. 
చారానా మంద ముకి పై రో మన్న నై. అన్నీ అబ్‌ |వుద్ది అయ ంగని, యిక్ట లీడ 


94 వ్యవహార ఖండికలు 


ఇెటున్నరంళు అన్ని పద వకి వాల్లెః వాల్బమ్య్యాన్తూలంగ మమ్ము లుప్యోగించ్చోని 
౮౧౦ య ౧ రా ' UU 
వా లాజ కీయుమంతా మంచి సోమ తంత వాలి, లాబాయా-లన్నీ వాల్చంవొ 
గా ౧౧ యు 
యించ్కున్నార్షని మాకేం అందుబాట్లో యింక కాలేదని (పబుత్తాని శృం చాలా 
'యెదుర్ఫ్సూనుడం జరుగుతుందింక, ఎంద్కంటకు మా కిఒకింత సహాయంచేస్తదో, 
మమ్మల్నింత వైకి దీస్తుంతోనాని అందుక్టూత్తున్నం అనీ వాల్బెప్పే మాటల్కొ 
రకూ అనుడుమే గాని [పబు త్త 'తంగూడ మంచి సహాయం శేస్తుంధాని మా దగ్గరా 
సోమతలేక మేము లబించుకోలేక పోతున్నం. పతీ కు. లీడరు... పొన్ను 
వేసి ఒగా కాలేజి ఒక గవ్స మెంట్‌ అన ల్బెట్లి మీ పిలలందర్భద్యాలి. ఆస్షల్లె 
౬ వ ౧౧ ౬౧౧ 
గవ ర్మెం టన్నం బెడ్తుంది. అక్కడృదో్క్కవాలి. ఇక్కడ వోస్టలుంటది. అక్కడ్చ 
డుంటుంది. బడ్చ్‌శ్లేదు. మీకు వుజ్ణోగా ల్మ౭చ్ల దొరుకు వుజ్లోగాల్నేం సహో 
(౧ జ a ఆశి ణక 


వ్‌ 
యం జీ త్తం అనీ మాకు సహాయం 'జేత్తుందెంతొ. అయ్వె మేం చాలామందిం 
పయ్‌త్నం 'జేసట్ల జద్వుతునే వున్నం. మాకు జర్హుతున వున్నయ్‌ కొన్ని, 
కానింక- 'యొక్వు జరాల్నని మా కేళశ్కెై. చేసెంలొ మంచి బూమ్సస్ని వాలళ్లె 
ళీ ౧౧ ౧౧ 
లవించుకున్నా ర్లన్కిగ బన్కిరాని యున్నయ్‌ గన్కు ఆయిట్ని మా కిప్పుడు 
మా కందుచాట్లో చెసిన్లు. మాకు పట్టా ల్లూడ్చిన్లు. ఒక్‌ క గా య్బిర్వై య క క 
లల్లొ చేవెల్బు అసు సచ్వేలు పరే కే క్వేల్ళట బాయ్‌ న 
దొన్ని తొవ్విచ్చి కళెక్షర్నించి కశేంటీ సవ చేయించిను, వెరి (యు ప్రీజ్లేకుంట. 
A) Cast య? త్‌ 0౦౧౫ 
ఉచ్చత ంగ క రంట్కోటరిచ్చిను. వె పులిచ్చిన్లు. తయ్యిల్నించి గిట్లవై పు లోటర్లు 
దాసీ. యెడ జతలు కొనిచ్చీ సరెనఒగా సూసి కెట్ట దాన్నీ మాకు కొన్ని 
౧m a ర ఠి , 
తానాలల్ల సహాయం జేతా నె న్నది. చెత్తుంళు మెం కొంచెం బాగగడున్నం 
వున్న ప్‌ 
దానివర్తి. ఇప్పటిగూడ యింక యెక్వ మాక్సహాయం జయాల్నని |సబుత్తా 
నికర. గస 


నూ కౌ త్తపల్లా యేం యిండ్లు లేవన్కోం ండి, జన్లా తాలూకాలో 
గట్టిచ్చిన్లు. కల్లింలొ అర్టన్స్కు కోటర్స్‌ ; గట్టిచ్చిను. ఇక్క న్నెజన్లం పక్కాకుం 
టది. గూశెల్లొ ఓటిగట్యి న్లు_కోటర్చు. గూడెల్లి యీ జన్లాంతాలూశాది. 
లింగాలగనపురంలొ ఓటిగట్లిచ్చిను, కట్టి తమని శెసీలార్లూ డొచ్చిండక్కడ్కి. 
€ ఉం రై ౨ a a 
ఒతై మా అరశ్లెన్సె వొప్కోలె మాశేమొదని. ఉన్నవాల్తేం గదు. కని మశెం 
ఇ... జర ద గి 
దుకూ ఆ కోటర్సులు? ఆ రూపాయి ల్యాకిత్నె మేం గట్టునే పా న్లీర్ల కడ్డుంగానీ, 
వాల్లెస్ట్‌ మేట్పకారంగ మం చిగుండ య్యిటొ గల్వా టోగల్వాని ఆ వుద్దే సెం 
తోటీ. ఇయ్యర్గద, నే నక్కడ్యన్న. పయ్‌త్నం చేస్న. నేనె నెయ్యిల్లార్నృటో్కో 
నోయి పయ్‌త్నం E పహ Pie MN గూడ్డీస్కబోయ్న.. 


తీస్క_బో లేగూడ వీలొప్కోలే దన్క్యాయ్న గోప్పడి, చ. మీ కింకనుద్దిలేదు అని 
వెల్లొచ్చిండు. 


ఎన్రై కడ్పుంటదీ మాలోల్డ యి మాదిగ్హయ్‌ కల్సి. మొత్తమే మరి 


వ్యవసాయదారుడు/రోడ్ల క ంటాక్షరు రక 


జన్సులమే అనో్కో. ఎనె గడ్ప దాకుంటది. అయ్తే యా గబ్బెట్ల కట్టిచ్చి 
న్లక్కుడ,. ఈ జన్షాం తాలూకా కిందనే. ఇక్కడే, వూరు గబ్బెటని. అక్కడోటి 
గూడ గట్టిచ్చిన్లు. ఇంత వరకు మాకు సవాయం జేసిన్లు. ఇంక మాకు కొంచెం 
కాలేజీ జన్లాం తాలూకలో కాలే జెర్పశ్లైసి మాకూ వార్దన ఆడ్స్చిల్లల గొగొల్లకు 
యిప్ప కైతె వున్నయ్‌ అనండి, మల్ల గూడా కొంచం అందువాట్లా జే శై 
చాల ముందుబోతమని మాకు గవ్మెంటు మీద | పేమ. 


10 


మాండలిక పద (బంధ) కోశం * 


అంగను = కొటు, దుకొరాలు 
aa) ae) 
అండ _. అందులో 
ae) 
అక్క_డ్కెల్లి అ అక్క-ణ్ఞుంచి 
అజేదం - మోసంచేదాం 
జద ధ 
అడుకట/ఆడుకటు _ ఆనకట 
దడ ల డడ ల 6 
అకడు/అకతను _ వాడు 
అ త్త/అ_త్తమ్మ/ అత్తయ్య _ తల్లి 
సోదరుని భార్య, తండి సోదరి, 
భార్య/భ_ర్ర తల్లి 
అదన _ సరైన కాలం (అనుకూల 
మైన కాలం) 
ఆనారోజు _ అనూరాధ (కా 3) 
అనేటి/అనేటువంటి - అనే 
అన్నట్టు - అన్నమాట 
అన్నెప్పి/అన్నెప్పెని ఎ అని 
అన్హ - అందులో 
అంబపేల - పొద్దున 
దయానంతరం) 
అబాదుజేస్‌ - వ్యవసాయానికి 
అనుకూల మెన భూమిగా మార్చు 
అమాన్‌ పని _ ధాన్యం బస్తాలు 


(సూర 


తూకంవేసే పని 
అమ్మ - తల్లి, తల్లితల్లి, 
తం డితల్లి 


అమ్మక. - తల్లి అక్క 
అయిట్ని _- వాటిని 
ఆలికగా _. తేలికగా 
అల్లుడు - సోదరి కుమారుడు, 
కూతురి భర్త 
అవుసు _ ఆయుష్యం 
అవ్వ - తల్లి 
అస్మంటి . అటువంటి 
ఆడవిడ /ఆడివిడ _ భర సోదరి 
a G వాటి 
ఆబాదీజేస్‌ _ (య్యా అబాదు జేస్‌ -) 
అండా _ వెగా 
ళం ఓ... 
ఇండు _ ఇళు 
౧౧ గు 
ఇజ్చెస్కున్‌ - పరిష్కరించుకున్‌ 
(ంకొన్‌.) 
ఇన - ఇందులో 
య 
ఇను - ఇళు 
య a 
ఇయ్యది _ ఇయ్యదు/ఇవ్వదు 
ఇల ల _ ఇళలో 
౧౧ రాయా 
ఇ స్తలేను మొ॥ _ నేను 
ఇవ్వటంలేదు. మొ॥ 
ఈయొక_ - ఈ 
ఉచ్చతంగ - ఉచితంగ 
ఉడుు_ పడ్‌ 
ఉత్తు త్తగనే - ఊరకనే (= ఏమీ 
పని లేకుండా) 


‘moreover’ 


* ఇందులో ఫ్ర అనే అకురానికి ఇంగ్లీషులో f2 తో సమానమైన ఉచ్చారణ. 
(వ్యవవోరఖండికలలో కూడా ఈ అక్షరం వాడటం జరిగింది.) 


మాండలిక వద (బంధ) కోథం 


ఉది _ ఇషం 
౧ ట 
ఉర్కు అ పరిగెత్తు 
ఉలు _ (చూ. ఊర్లు) 
గా ౧౧ 
దళ కె __ ఊరికే 
ఊకొన్‌ __ ఊర్కొన్‌ 
ఊరగర్చు - ఊళ్లోఖర్చు, వై ఖర్చు 
ఊరు _ ఊళు 
గూ ౧ 
ఎక్కాబుడ్డి ట్‌ బుడ్డి దేపం (== దీపం 
బుడ్డి. చిన్న దీపం 
ఎటిరీ _ ఎటాగానా 
స “ఇవి వయా 
ఎదట్ల /ఎదట్లో _ ఎదురుగా, 
aa) లొ 
సమతంలో 
ఎనమండుగురు _ ఎనిమిదిమంది 
ఎన్లు _ (చూ. పన్తు) 
ఏన ౧ 
ఎల్‌ జో, (ధాన్యం) పండు, 
ఎవన్మో- = ఎవరికో 
ఏడ్చిను, మొ॥ = ఏడ్చేగు, మొ॥ 
విస్తు త్త ఏళ్ళు ( = సంవత్స 
రాలు) 
ఏర్వేస్‌ _ తొలగిరచ్‌ 
ఒట్టిగ - ఊరికే (= పనిలేకుండా) 
తీరం - (మము) ఒకరం 
ఓర్చి - ఒకర్ని 
కంక - వదురు 
కండురుమాలు _ గళ్ళజఉ త్తరీయం 
కండ్లు ప కళ్ళు 
కందిలు - లాంతరు 
గా na) 
కతం _ ఆఅయ్‌పో-‘Erhaust’ 
కను _ కళ్ళు 
౧౧ 
క రీజ్లేస్‌ _కొన్‌ ‘buy’ 


13 


97 


కలుప _ కలవ 
కల్పిండు, మొ॥ అ కలిసేడు, ము 
కలె, = కలిసెనుు, 
కాంటా _ 'పెద్మ తాసు 
(౬ 
కాక _ తం(డీ తముం్రడు 
కాకితం _ కాయితం 
కాని /కానీ - కాడి 
కానిక _ కానుక 
కాన్లు (ఏక. కాని)_కాళ్లు (ఏక,కాడి) 
య య 
కాయిదం _ కాయితం 
కాలంఅయ్‌ _మంచి కాలం కావటంచేత 
కాలంబొయ్‌ - కాలం మంచిది గాక 
పోవటంచేత 
కావన్లు (పక, కావడి) a కావళ్ళు 
కిరాయ్‌ _ అద్దె 
కుంటలు _ చిన్న చెరువులు, 
చెలమలు 
కుదుర్తు న్‌ = (ఉద్య|ోగంలో) చేరు. 
కునుకులు - కునికిపాట్లు 
కులాయి-చ్‌ _ తెరుచ్‌ 
కూర్చాట్లు - రునికిపాటు 
కలి, లిం 
కొంచటో = తీసుకుపో 
కొడవండ్లు /కొడవన్లు _ కొడవళు 
౧౧ ౧ ౧ 
కోడండు /కోడన్లు వ్‌ కోడళ్ళు 
కథ, య 
గాడి _ చె_లుబండి 
గిట్ట/గిల్ల - ఇట్లా 


గిది _ ఇది 

గిరిన _ మిలులో 
య ౧ 

గీ _ ఈ 


గీన _ మొదలై న 

గుంజిపిచ్చ్‌ -- లాగించ్‌ 

గుండు - పెద్దపెద్ద రాళు 
య త a స 


98 


గుంతలు _ గుంటలు 
గుట్టలు/గుట్లు - చిన్నచిన్న కొండలు 
గుత్త - contract 
గును జ "పెద్ద పె పద్దరాళ్ళు 
గొడ్డన్లు _ గొడ్డళ్ళు. 
గోర్లు _ గోళ్ళు 
పరుల - సంపొయించ్‌ 
చక్కగా = కాగా, నూటీగా 
చాదు పెంచు 
చినచాపు - తండి తమ్ముడు 
చిన్నంగ - నెమ్మదిగా, [కమ 
|కమంగా, మెల్లగా 
చిన్నవ్వ /చిన్నాయి /చిన్ని - తల్లి 
చెల్లలు 
చిరాగు ౬ దీపం 
చీకటితోటి _ పొద్దున్నే 
చుట్లు - మెల (= నూతకం) 
చూ _వై/చూ నెదుంటె, 'మొ॥._ 
చూస్తే, మొ॥ 
చెక్క ర/చెక్కెర - పంచదార 
చెయ్‌లు _ చేతులు 
చెర్భగం రాత్రి _ అర్ధరాతి. 
చెల్క / నెల్క జ మెట్టపాలం 


చెల్లె - చెల్లెలు 
చెల్లెండ్లు/చెళల్లెన్లు - చెల్లెళ్ళు 
చేను - చేలు 

చేపిచ్చొ - చేయించ్‌ 

చేనేటి - చేసే 

ఇంతులు - జంతువులు 
జాగ - స్థలం 

జాడతెలుపు - భోగట్టానిక్చ. 


మాండలిక పద (బంధ) కోశం 


జారుడు _ వటవాలుతనం 

జాలు _ ఏటవాలు (నీటి పొరుదల 
కవకాళం) 

జీతముండీ - ఉదో్యోగం చేసీ 

జెర - కొంచం 

జోకు _ తూచు 

జోకురాల్లు - తూకపురాళ్ళు 

_తట్టు = “లాగా 

తన్నకపోన్ద, మొ॥ - తన్నక పోవ 
టం, మొ 

తన్నకున్నా, మొ॥- తన్నకపోయినా, 
మొ॥ 

తన్నుడు/తన్నేది, 
తన్నటం, మొ 

తని _ తండి 

తబాయిదా _ బదిలీ ‘transfer’ 

తమ్మయ్య న తమ్ముడు 

తమ్ముండ్లు యు తమ్ముళ్ళు 

తరత/త ర్త - తరవాత 

తరాజు _ (తాసు 

తరి _ మాగాణి భూమి 

తు = శిక్షణ 


మొ॥_ 


తానం--స్నానం, స్థలం 

తానంజేస్‌ _ స్నానంచేన్‌ 

_తీర్ష = -లాగా 

తెలిపిచ్చ్‌ _ ఆెలియ జేస్‌ 

తెల్లారగట్ట _ తెల్ల వారుజామున, 
పొద్దున్నే 

తెల్లార్పొద్దుగాల్నె _ పొద్దున్నే. 

తెల్వదు - తెలీదు స 

తెద్పేదుంటె, మొః-_శెలి స్తే, మొ 


మాండలిక పద (బంధ) కోళం 


తెస్తడు, మొ॥ - తెస్తాడు; ము॥. 

తొందరోటి - తొందరపడి, హడా 
వుడిగా 

తొమ్మండుగురు _ తొమ్మిదిమంది 

తోడగల్పు - కలుపు (=విచ్చి ' 
మొక్కలు), 

తోయించ్‌ - తవ్వించ్‌ 

దగ్గర్లోపళ్న - దగ్గర్లో 

దగ్గుపడినెం- జలుబు 

దండోరా వేయించ్‌ _ చాటించ్‌ , 


(పచారంచేస్‌ 

-దన్క జంత రకు 
దప్పిక = దాహం 
ద'పేదారు _ పెద బం[టోతు 

౦ టు 

‘head peon’ 
ద న కోక్‌ 

జ 


దాంట్ల /దాన్ల - దాంటో 

య రా ag) 

దాయబెట్టి - దాచుకొని 

దారికచ్చు జ (పయాణ ఖర్చు 
దుంతయు, మొ॥- దున్నుతయ్‌, మొ॥ 
దుక్కు _ దిక్కు ‘direction’ 


దున్నక (నే), మొ॥- దున్నకుండా, 


మొ 
దున్నాద్దు, మొ॥ - దున్నక్క- రదు, 
మొ 
దురుసేేస్‌ - బాగు జేస్‌ ‘Tepair’ 
దూప - దాహం 
దేవునికి _ దేవుడికి 
దొర _ భూస్వామి, చెద్దరైతు 
_నంక _ తరవాత 


నడిగోల్ల జ మధ్యలో ఎత్తుగా ఉండే 
టట్లుగా 


ర్త 


నడిజాం ర్నాడ్‌ - అర్ధరా,తి | 
నవ్కరి క్ష ఉద్యోగం 
_నాక - తరవాత 
నాగను - నాగళ్ళు 
హ్‌. అప్పుడు (= = అ స్సటి రోజుల్లొ) 
నాయ్న అ తంగడి 
_నించెల్తి జ నుర 
నిట్టూరం బెట్కున్‌- నిష్టారపడు 
నిన్న యివ్వాల - కకం రోజుల్లో 
నిబందనంజేస్‌ - పమ 
_నెంక = వెనక, తరవాత 
నెమిల్లు ఆ నెమళ్లు 
a (నోములు) నోచు 

నోరు=నోళ్ళు 

య 
పండు - పు ‘fruit(s) 

సథ, యm 
పక్కకు కా పక్కన 
పక్కలో - పక్కన 
పగటీల - మధ్యావన్నాం 
పగలు _ మధ్యాహ్నం 
పట్ల ఎగలు - మధ్యాహ్నాం 
పచేదారు - భూస్వామి 
A) 
పడిబడక - పడక (== ఒకరియందొ క 

రికి ఇషం లేక పోవటం వల్ల) 

ర్వ య 

పన్లు అ పళ్ళు ‘fruit(s) " 
పర రీగోడ - (పవారీగోడ 
యా 
పరేశానయు .- బాధపడి, చిళాకుపడి 
పలగొట్‌ _ పగలగొట్‌ 

గబ టు 
పలారం/పల్లారం -_ పలపహోరం 

చా 

( = ఫలహారం) 

పలుగు - పగులు 


పసులు - పశువులు a ఎడు స. 
దున ఎలు) 


100 


సొబాటు - బూజు 
జబ 
పాట్లు _ పొటలు 
పిన్ని = తలి చెలిలు 
ap ౧ 
పినాను _ పిలలు 
న సన్‌ స, 
పిలగాడు/పిల్ల గాడు..పిల వాడు 
య? cn 
పిలగాను - మగ పిలలలు 
త ap లా 
పే, మొ। . పిలవను, మొ! 
పృకారేన్‌ ణ్‌ (పచారంచేస్‌ 
లో 
పులోం /పుల్లోర - పులిహోర (== ఒక 
ఫలవోవ ప్‌ శేషం) 


పెన _ ఎకువు fertilizer’ 


పెదర్మాత్రి _ అర్థరాత్రి 
పెద్దాయి = తల్లి కః 

పెన్లి - వెళ్ళి 

ేన్లు జూ "నేలు 

వ రవీ. ఆచె పనిగ ఒక వని 


గురి చి | సయత్నించటం 
పొగలు _ రం[ ధాలు 
పొద్దటిపూట _ పొద్దున 
పొద్దటీలి నా పొద్దున్నే 
పొద్దుగాల = పొద్దున 
పోవుడు, మొ - పోవటం, మొ॥ 
పరా శగౌ - |వభుత్వ ఆజ్ఞావ| తం 
దింగసడు _ మోసపోవు 
దిండ్లు/బను_ -దిళ్ళు ‘Crt 
చిసీ - నగరపీమ 


మాండలిక పద (బంధ) కోశం 


బాట్లు - తూకపు రాళ్ళు 
బాపమ్మ - తం (డి తల్లి 
బాపు - తండి 
బామ్మరి - బావమరిది 
(శ) 
బావ/బావగారు..భర అన్న 
బారానా= వర్ణా ఎడణాలు (= 
బిడ్డ - ee 


సామగ్రి 
బుగులు - గుబులు 
బుదిగాక - బుది పుటక 
ద ధి టబ 
బునీయాడ్‌ - పువాది 
"బేచిరాగు - దివం లేని 
బోగం జేయించ్‌ - పూజాదికాలు చేన్‌ 
మంచిది - నే 
మంచిల్లు ష్‌ మంచినీళ్ళు (= తాగే 
Ww 
మగోడు _ భర, మగవాడు 
మడిఃట్లు _ బావి కింద సాగుచేసే 
భూములు 
ద్‌ 
మ శ్ర్‌రాతి ద అర్ధ రాతి 
పొద్దున్నే 
మమ్ముల్ని యా మమ్మల్ని 
మర్షలు _ మరదలు 
మామ/మామయ్య _ తల్లి అన్న, 
య శ క 
తండి సోదరి భర, భార్య /భ ర 
తంగడి . లం 
మారుమారు _ మళ్ళీ మళ్ళీ 
మాలు _ సరుకు, సామాను 
మావోల్లు _ నా భార్య 


మబ్బుల జ 


మాండలిక పద (బంధ) కోశం 


మించిన _ ఇంకా గొప్నృదెన, 
ఇంకా మంచిడెన 
షా 
మిరు - ఎత్తు 
మిలుగు - మీగులు. 
-మీద్కెలి - -మీదినుంచి /-మీదుగా 
ల్ని 
ముచ్చట - సంగతి 
మును -ముళ్ళు (ఏ, ముల్లు) 
య య 
ముసలామె - ముసలావిడ 
'మెట్న - ఎత్తు పల్లాలు సరిచూసే ఒక 
— 0౧ 
పరికరం 
"మెదులు _ (పవర్తించ్‌ 
మెహత్మా-తేసీల్‌ జర్‌ (పభుత్వ 
ముద పేరు 


'మేనోడు _ మేనరికపు సంబంధం గల 


వాడు స 
మేనల్లు - సోదరి కుమారుడు 
మొత్కున్‌ 5 గోల'"పెట్టి 
'మొదల్గాలె స్ట్‌ మొదట్నుంచి 
మొహారు -- [పభుత్వ మ్యుద 
యారాండ్లు/యారాన్లు/యారాటు = 
తోడికోడళ్లు 
రకం - పన్ను “ax (==శిస్తు) 
రసీట్లిక్కె-టు = "రవిన్య్యూ స్టాంపు 
రాదారులు - రహాదారులు 
రాయకుంబి, మొ! అ రాయకపోళే, 
ము! 
రాసాను. మొ - రాస్తున్నారు, 
యు! 


101 


_రూపాలు _ . రూపాయలు 
రూప్కంగ - ద్వానా 


రెక్క - చెయ్యి 

_రోని _ రోహిణి (కాత్త 
రోలు _ రోజులు 
రౌతు - రాయి 


లబించుకున్‌ _ సమ. పార్టి ంచుకున్‌ 
లాబ్రాయ్కాలు జ (వయోజవకరమైనప్‌ 
లాయక్‌ _ అనుకూలం, (పయోాజనం 
-లెక్కు_ _ -లాగా 

లెక్క = భావం, ఉద్దేశం 

లెక్కలు గణితం (Mathematics) 
లేకుంటా _ ఉండకుండా 

లేకుంటె __ లేకపోతే 

లేకుండిరి _ లేరు 

లేకుండె _ లేకపోయెను 
లేచింటి/లేచిన, మొ! = లేచాను, మొ॥ 
లేపోతే _ లేకపోతే 

లేవలె, మొ॥ - లేవలేదు, మొ॥ 
లేసి, మొ॥ = లేచాను, మొక 
లొయ్యలు __ లోయలు 

_లోంచే __ లోనుంచే 

_లోపట/లోప్ట - లోపల 
వచ్చుకుంట, మొ॥ _వస్తూ, మొక 
వట్టిగ = (చూం ఒట్టిగ) 

వాకిన్లు - వాకిళ్లు 

వాండ్లు [వాన్లు - వాళ్లు 

ఏంటది, మొ॥.-- వింటుంది, మొక 
విచారిస్తున్నడు, మొక _ 


విచారిస్తున్నాడు మొ॥ 


102 


విబ్బంది - ఇబ్బంది 
వియ్యంకుడు /వియ్యంపుడు __ 


కొడుకు / కూతురు మామగారు 


వియ్యంకురాలు /వియ్య[0)పురాలు-_ 
కొడుకు /కూతురు అత్తగారు 

ఎవిశయంగ ౬ -సంబంధించి 

వీన్లు ae వీళ్లు ‘these people’ 

వుత్తుతగ - (చూ, ఉత్తు తగ) 

వున్మె - (చూ, ఉస్కె) 

వెదుర్లు = వెదుళ్లు 

వెనకు _ పరోక్షంలో 

'వెయ్‌లు -. వేలు ‘thousands’ 

వెల్లొచ్చ్‌ - తిరిగివచ ‘return’ 

వేర్లు _ వేళ్లు (ఏ. వేరు) 

భురువై / శురూఅయ్‌ - మొదలయ్‌ 


మాండలిక పద(బంధ) కోశం 


శెక్కర - పంచదార 
సంచి _ బసా 
సడకులు _ తోడల్లుళ్ళు 

GG ౧౧ 
సదురుడు _ సర్దుకోవటం 
సబ్‌ - (చ సాబ్‌) 
సముత య్‌ ష సమరాడి 
సర్కార్‌ నర్కారి ప్రభుత్య. ' 
సరి _- జలుబు 

(౮0 
సర్సెట్‌ _ సరిపో 

A) 

సాబ్‌ - అధికారి, అధికారిని సంబో 
ధించి చెప్పే పదం 


సిర్‌ a మా|తం 


సుక్రారం క శుక్రవారం 
సుబా _ మూడు జిల్లాల "మేర 
సుయ్యించ్‌ / సూయించ్‌ - చూపించ్‌ 


